నీతి కధా మంబరి 


నవ్యాంధ్ర సాహిత్య యుగకర్త 
శీ కందుకూరి వీరేశలింగం 


రోహిణి పబ్లికేషన్స్‌ 


_మెయిన్‌రోడ్‌, రాజమండ్రి- 1 


కతన న ననన ననన 
నీతి కథామంజరి 


= శ్రీ కందుకురి వీరేశలింగం 


ప్రథమ ముద్రణ: | 

ఏప్రిల్‌, 1994 
ద్వితీయ ముద్రణ 
డిసెంబరు - 1997 


మూల్బం- రూ :22/- 


మెయిన్‌రోడ్‌, రాజమండ్రి - 1 


మామాట 


బాలల ఆలోచనా పరిధిని విస్తతీకరించేందుకై, 
బాలల్ని నీతివంతులుగా నమాజంలో నిల 
బెట్టేందుకై . 'సంఘ సంస్కర్త శ్రీ వీరేశలింగం 
పంతులు గారు అందించిన చక్కని కథల 
పుస్తకం యిది! 


ఇది 'నీతి కథా మంజరి' 


ఈ మంజరిలోని ప్రతి కథలో ఒక నత్యం 
దొరుకుతుంది ఒక నీతి దర్శనమిస్తుంది. ఒక 
ధర్మమార్గం కన్పిస్తుంది. అందుకే 


ఈ కథామంజరిని మీ ముందు ఆవిష్కరిస్తున్నాం! 


శ్రీ వీరేశలింగం గారి ఆశయాలకు, ఆదర్శాలకు 
నీరాజనం పడుతూ ఈ పుస్తకాన్ని పునః 


వుచురినునాం. 
జో ఇ ఇ 


పాఠకుల ప్రోత్చాహమే మాకు కొండంత అండ. 
ఈ విషయంలో మాకు చక్కని నూచనలిచ్చి 
సహకరించిన అందరికి ఇవే మా కృతజ్ఞతలు. 


- రోహిణి పబ్లికేషన్స్‌ 


మెయిన్‌రోడ్‌, రాజమండ్రీ- 1 


సంఘ సంస్కర్తగా - 
నవ్యాంధ్రసాహెత్య యుగకర్తగా 
జాతిని ప్రభావితం చేసిన 
పునరుజ్జీవనోద్యమ నిర్మాత 

శ్రీ వీరేశలింగం. 


కాలాన్ని జయించి 

ముందు చూపు ప్రదర్శించిన 

శ్రీ కందుకూరి వీరేశలింగం కలం నుండి 
బాలల కోసం సృష్టించబదిన 
అపూర్వకథలే..... 

ఈ “ నీతికథా మంజరి”. 


విషయసూచిక 


కథ 


1. 


2 
3, 
4 


రా రా 


(గద్ద, పావురము 


. తగవులమాటే పిల్లలు 


ఆడుసింవముు నక్క 


i పల్లీ, నక్క 


సంద్కి తోడేలు 
సజము, గొడిద 

(= 
లోడేల్కు మేక్క గొట్టెఏల్ల 


8. కౌక్కి నక్క 


15. 
16. 


తీ 
నెమలిని బక్షీ రాజుగా జేరుగోరుట 


. ఏదుబంద్కి పాములు 

. దుర్మార్గవు గప్ప 

+ బంగారపు (గ్రుడ్డుపెట్టు బాతు 
= తెలీనిమాలిన దుప్ఫి 


కప్పలు రాజును గోరుకొనుట . 
రాబేల్కు కుందేలు 


ఫుల్కి నక్క 


చిక 


. ఆబోతుల్కు సింహము 
. గొటెపీల్క తోడేలు 
ఆ య 
* ఎద్దుల్కు బండిచక్రములు 
ళు 
తోడేలు కొంగ 


. లెవులుగొంటు దుప్పి 

. వేటకాడు, పావురము 

. జ్యోతిష్కుడు మార్గస్టుడు 
. తాబేలు గరుడపక్తీ 


é కప్ప, నక్క 
* గొడిద్క ముండ్లపాద 
: భరతపక్తీ దానిపిల్లలు 
జోస్యుడు 
, ఎలుగుబంటి, సింహామ్ము లేడి 
(| (గద్ద నక్క 
నూతిలో బడ నక్క 
G 
+. వాయువు సూర్యుడు 
* సింహము, మృగములు 
= సి౦హామ్ము ఎలుక 
(గద్ద కప్ప, ఎలుక 


చెడ్డకుక్కు 
యె 
. రేకుచెట్లు డెల్లుగడ 
దు ౧౬ 
. గొట్టేతోలు కప్పుకొన్న తోడేలు 
. తోడేళ్ళు గొట్టేలు 
. ఒంటికంటి జింక 
* నక్క తవులుగొంటు సింవాము 
, డేగ కాపువాడు 
ఏలి, ఎలుకలు 
ఛా 
దుఃఖ కరవివాహము 
* పచ్చుక్క ఇతరపక్తులు 
అసమ 
పాము ఆకుణొయి 
, కుందేళ్ళు కప్పలు 
కడుపు, అవయవములు 
. ఎద్దు దూడ 
దడి 
. వెమల్సి కొంగ 
, చీమ్క మిడుత 
బొంళకాకి, నెమళ్ళు 
ఇంద్రుడు బండివాడు 


కుక్క, గొట్ట 


* కౌక్కి కుండ 

+ దుప్బ్రీ దుప్పిషిల్ల 

. తోకలేని నక్క 

. ఇందుడు, లొట్టెపిట్ట 
. కాపువాడు, కొంగ 

. బెమలియొక్కు మొట్టి 


* పీక్టి పుంజు 
. చిజుతపుల్మి నక్క 
. నక్క మేక 


. పడుచువాడ్డు, పిల్లి, 

. చిజుచేప, జాలరివాడు 

= గొడిద్య కుక్కు 

, బిందె కుండ 

. నక్క కొంగ 

, కుక్క, నీడ 

. పావురమ్ము చీమ 
సింహము గొడిద, నక్క 

. కౌబ్బా కోడిపుంజు 
ఎలుగుబంటీ తేనెయోగలు 
దుపి ఏ గుజ్జము 


9 


శ 


..  ఏతికథామంజరి 


1. (గద్ద పావురము 


అనేక పర్యాయములు గ్రద్ద యొకటి పావురములను బట్టు 
కొనుటకయి ప్రయత్నము చేస్తి అవి దొరకక పారిపోయి గూటిలో 
దూరుచు వచ్చినందున చేసిన ప్రయత్నము విఫలము కాగా 
దరువాత మాయోపాయ మొకటి'యాలోచించి వావివి చేరవచి స 
“ఓ పావురము లారా! మీరు నామనోభావమును కవిపెట్టలేక నే 
నేమో మీకు శత్రు పక్షమువాడ నవి భమ పడి నేను దగ్గలు రాగానే 
నృథా భయపడి దూరముగా తొలగుచున్నారు. సాధుపక్షులయిన 
మీకు నిత్యమును సంభవించుచున ఎ యాపదలకు దుఃఖపడి మీ 
హితముగోరి నే విప్పుడు మీదాపునకు వచి (నాను. డేగలు మొదలయిన 
వాని వలన మీకు సదా కలుగుచుండెడి యపాయమునుండి మిమ్ము 
రక్షింపవలెనన్న సదుద్దేశముతప్ప నామస్సులో వేలు చింతలేదు, 
పనికిమాలిన యవిశ్వాసమును విడిచి మీరందయి నను సం రాజునుగొ 
స్వీకరించెడు*పక్షమున మీకు శత్రు భయము కలుగకుండ గాపొడి 
మిమ్మందలు నాకడుపులో, బెట్టుకొవి యాదరించెదననుి అవి 
హితోపదేశము చేసెను. ఆ పావురము లామాటలకు సంతోషించి 
యాగ్రద్దను తమ రాజునుగా జేకొనుట కంగీకరించి నర్వ 
స్వాతంత్ర్యముల విచ్చి గృధమునకు రాజ్యాభిషేకముచేసి తా 
మాతఏవి ప్రభుభక్తి గలిగి సేవించునట్టు (ప్రమాణములు చేసెను 
అంతట నా గృధరాజు పావురములనద్ద బవేశించి ప్రజలయొక్కు 


10 


దేహ(ప్రాణములు రాజుయొక్క సాత్తగుటచేత వావి విచ్చవచ్చి 
నట్టనుభవించుట తనకుగల స్వాతం (త్యములలో నొక్కటియవి 
చెప్పి యొక్కొక్క పావురమునే చంపి భక్షింపసాగెను అందుచేత 
దినదిన క్రమమున బలుచబడి హాతశేషులయిన పావురములన్నియు 
నొకచోట జేరి స్వభావ మెటుగక పరువికి దమపై నధికారపచ్చి 
తమలో దెచ్చి పెట్టుకొన్న పావఫల మనుభవింపక తీలుదవి విలపింప 
జొచ్చెను, 


గీ, పరుల నైసర్గిక గుణంబు లరయకుండ 
విశ్వసించిన నావదల్‌ వే ఘటీల్డు ; 
దీర్థ ముగ గ్రొత్తవాగి శోధింపకుండ 
బ్రియసభఖుండవి యంగీకరిం జనదు. 


2. తగవులమారి పిల్హులు 


ఒకనాడు రెండుపీల్డు లొకరియింట రొట్ట యెత్తుకొవి వచి J» 
దావిఏ పేంచుకొనుటకు పాళ్ళు తెగనందున రెండును గలిసి న్యాయము 
పాందుటకయి సభకు బోయెను. ఆ సభయందా మహావ్యవహారమును 
దీర్చుటకు మర్కటచ[క్రమర్తి గారు న్యాయాధికారిగా గూరుచుండి . 
రొజ్టను రెండుముక్కటు చేసి పెద్దముక్క నొక ప్రక్కను చిన్నముక్క 
నాకప్రక్కను త్రానులోవేసి తూచి అందొకటి బరువుగా నున్నందున 
పెద్ద ముక్కనుండి నోరుపట్టినంతముక్క కొరికి న్యాయపిర్ణయము 
నందు చేతులకేకాక దంతములకుగూడ పని కలి ంకచెను. అప్పుడు 
చిన్నముక్క. పెద్దదికాగా కోతి విచారపడి “అయ్యో ! (ప్రమాదము 


1] 


నంభవించినదికదా"' అవి యిప్పుడు పెద్దదైన భాగమునుండి 
మణీయొకముక్కను కొణీకి నోటికిని గడువునకును మరల పవి 
పెట్టెను తగవు తీర్పుటయం దద్భుతశక్తివి జూపు చున్న యా న్యాయ 
దాతయొక్క సామర్హ్యమునుబట్టి యొకదావి తరువాత నొకటి పెద్దముక్క 
చిన్నదిగాను చిన్నముక్క పెద్దదిగాను మాబీమారి కోతికడుపు 
విండించుచుండుట చూచి పిల్టులు తమ తలివితక్కువ తెలీసికొని 
“అయ్యో ! ఇది యెక్కడి న్యాయము ! అంతకంతకు రొట్టె. 
తటీగిపోవు చున్నది. ఇప్పుడున ్నదావిలో చెణీయొకముక్కను మా 
కిచ్చివేసి మమ్ము బంపుడు. మేము దానితోనే తృప్తి పాందెదము” అవి 
న్యాయాధిపతిని వేడుకొనెను, “మీరు తృప్తీ పొందిన మ్మాత్రమున 
న్యాయము తృష్తిపాందునా ? తొందరపడక మీ యుభయులలో 
నెవ్వరికిని హెచ్చుతగ్గులు రాకుండ మీ యిరువురకును పూర్ణమయిన 
న్యాయము దొరకువలుకును కొంచెమోపికీ చేయుడు. ధర్మాధికారినని 
కూర్చుండి పక్షపాతము చూపినపక్షమున నన్ను నలుగురును విందిం 
పరా?” అవి పలికి యా యపూర్వ న్యాయాధిపతి యథా ప్రకారముగా 
ముక్కలు కొణీకి దౌడలు తాటించుచు న్యాయమును తీర్పసాగెను. 
ఇంత వటుకును కోతి రొట్టముక్కలు [మింగుచుండగా తాము 
గుటకలు [మింగుచు చూచుచున్న మార్దాలములు శాంతతయంతయు 
పోగా “అయ్యా ! ఇక మా విమిత్తము మీ రాయాసపడనక్కలులేదు. ఈ 
మిగిలిన రవంత ముక్కను మాకిచ్చివేసి ననుమాలోమేము సమాధానపడీ 
యూరకుండెదము. మీవంటి ధర్మదాతలు లోకలో మటేయెవ్వరును 
లేరు. దుర్చలులమయిన మమ ్యన్యాయము చేయక మీకు దోచినంత 
దయచేసి మమ్ముపంపివేయు" అవి దీనత్వముతో ప్రార్థించెను. 
అప్పుడు కోతి “అన్యాయమెవ్వరికీవి గూడదు, మీకును నాకునుగూడ ' 
న్యాయమే కావలెను. ఇంత సేపటినుండి మీ వ్యవ హారముయొక్కు 


12 


చిక్కు వదల్చుచు మీ విమిత్తమయ [డు చున్నందుకయి 
యిప్పుడు శేషించి యున్న యీ ముక్కనాది." అని తినగా మిగిలిన 
ముక్కును నోర వేసికొఏ చేతులు దులిఫ్‌ “మీలో నెవ వ పక్షపాతము 
జరగలేదు. ఒక శీఘ్రముగా మీ యిండ్రకు పాండు” అవి తగవు తీరి (| 
తొను లేచిపోయెను, 


గీ. _ వడిగ సభ కెక్కి తగవులు పడెడువారు 
చెటుచుకొందురు తమతొంటిస్థితివిగూడ, 
ఒకరి కింత నష్టంబైన నోరి ఏ సభకు 
బటున కింట నమాధానపడుట యొపవ్పు. 


3. ఆడుసింహము, నక్క 


ఒకనా' డొకసింహామును నక్కయు కలిసి మాటాడుకొనుటలో 
సంతానమును గూర్చి (ప్రసంగము వచ్చెను. ఆ ప్రస్తావనలో నక్క 
సంతొనవిషయమున లోకములోవి సమస్త జంతువు లలోను తమజాతి 
మిక్కిలి ధన్యమయినదవియుు తమకు కడుపు చక్కగా ఫలించి ప్రతి 
సంవత్సరమును మూడు నాటుగేసి పిల్లల చొప్పున సంతానలాభము 
కలుగుచుండునవియు, చెప్పి కొందరు భాగ్యశాలులీలోకములో రెండు 
మూడు తడవల కంటె నెక్కువగా బిడ్డలను కన నోచుకోకపోయిననుు 
ఆ కన్నప్పుడైన నొక్క కూనకంటె నెక్కువ పెట్టలేకపోయినను, 
తమ యంళటివారొరులు లేరవి గర్వముచేత విజ్ఞవీగి యితరులను 
దమకంపి దక్కువగా జూచుచుందురు.” అవీ సింహమునకు తాకునట్టుగా 
నెగతాళి చేసెను. సింహ మా పరిహానమును గ్రహించి రోషముత్యో, నీ 
వన్నమాట సత్యమేకావచ్చును. అయినను కొందలుట్టు గర్వపడుటకు 
హేతువు లేకపోలేదు. వీ వెవ ్న సారులు పిల్లల బెట్టినను పెట్టినపు డెల్ల 


13 


వీవినను సీ కడుపునన బుట్టిన వన్నియు నక్కకూనలే, నే నొక్కసారియే 
బిడ్డనను కన్నను నా కడుపునబుట్టిన దొక్కటియు సింహపుపిల్ల." 
యవి యుత్తరమిచ్చెను. 


గీ శక్తి లేనట్టి దున్నుతశతముకంటె 
గుణయుతుం డైనవా డొక్కకొడుకె మేలు ; 
ఉత్తమగుణంబు లేకున్న, నొక్కగొప్ప 
వంశమున బుట్టినంతనె వాసి లేదు, 
అశ త త శ 4 అ త లి 
| 
4. ఎర్రి నక్క 
ఒకనా డొక యడవిలో పిల్లియు నక్కయు గలిసి యాత్మ 
రక్షణోపాయములను గూర్చి మాటాడుకొనుచుండగా నక్కు “నాకు 
వేయిమాయలు తెలియును. కాబట్టి శతువులు తారసించినప్పుడు నే 
నేమాయోసాయము చేతనైన తప్పించుకోగలను. శత్రుభయము 
కలిగినప్పుడు వీ బెట్టు ప్రాణరక్షణము చేసికో గలుగుదువు.” అవి పిల్లి 
నడిగెను, “మిత్రుడా ! నాకొక్క యుపాయముమాత్రము తెలియును, 
నాకు తెలిసిన యాయొక్కు యుపాయమును తసి పోయినయెడల 
నేను ప్రాణములకు నీళ్ళు వదలుకోవలసినవాడనే” అవి పిల్లి చెప్పెను. 
“పరితాపకరమయిన పీ దుస్థితికి నా మనస్సు ఖేదపడుచున ఏది. 
కానిమ్ము. నీ యసహాయస్థితికి చింతిలబోకు. సమయము వచ్చినప్పుడు 
నాయుపాయములలో నొకటిరెంటి నీకు నేర్చెదనులే, ” అవి నక్క 
పిల్లి నూబు డించుచుండెను. ఈ మాటలు నోటనుండగానే యచ టికి 


వేటకుక్కులు పరుగెత్తుకొవి వచ్చెను. అప్పుడు పిల్లి తనకు దెలిసిన 
యొక్క. విద్యతోను శీఘ్రముగా చెట్టుమీది కెగబాకి తన ప్రాణములు 


14 


కాపాడుకొనెను. నక్కమాత్రము తా నెటీగిన కోటి విద్యలతోన. 
రక్షణమార్గమును గానక కొంతదూరము పరుగెత్తి తుదకు కుక్కలకు 
చిక్కిప్రాణములు విడిచెను. 


గీ, మ లై నవిద్యలు నూటికంటె 
నుత్తమం బైనసద్విద్య యొకటి మేలు, 
ఎల్ల విద్యల ఏంత వే రిడుటకంకు 
నొకటి చక్కగా నేరి ఎన నొదవు సుఖము. 


5. పంది, తోడేలు 


“పిల్హలపంది యొకటి తన పిల్ల లెల్లను చుట్టునుజేరి యాడు 
కొనుచుండగా వేడుక చూచుచు వాని సమీపమున గూరుచుండెను. 
అప్పుడాదారివి బోవుచున్న తోడేలొక్కటి పంది పిల్లలను జూచి 
వానిలో నొక్కదావివి తన గర ఇమునందు జొపీ ్పృింపవలెనవి యెంచి, 
తనకోరిక తీరు కొనుటకు మార్గము కానక వావితల్లితో సే స్నే హముచేసి 
తదను[గహ సంపాదనము కయ దటి మెల్లగా పంక వచ్చి 
22 యిల్లాలా ! వీవు బిడ్డలతో సుఖముగా నున్నావా ? గంపెడు 
పిల్లలను విన్నును చూచుటచేత నాకు కను వల పండువుగా నున ఎది. 
ఈ పిల్లలను రక్టించుటలో పీకు నావలవితోడ్చాలేమైన గావలసి 
యున్నయెడల వీవిని నా కడుపులో బెటుననీకు మాటుగా వెంచుటకు 
నేనుసిద్దముగా నున్నాను. నీకిస్టమున ఏ యెడల నీ బిడ్డలను నాకొప గించి 


కొంచెముసేపు దూరముగా బోయి మంచిగాలి నే 
రావచ్చును." అని తన గిశు వాత్సల్యమును గనబణేీ చెను, “అయ్యా! 


15 


మీ హృదయములోఏ దయారసమంతయు నాకు బోధపడినది. 
నానంటి యల్పులు తమవంటి పెద్దల కాయాసము కలుగజేయుట 
యపచారమగును, తమరు క్షేమనమాచారమును విచారించుటకయి 
తలచుగా శ్రమపడి యిక్కడకు విజయం చేయకుండుటయే నా 
యభిమతము. కాబట్టి మీకు మామీద విజ మయిన యను[గ్రహ 
మున్న పక్షమున, మీరు మణీయెప్పుడును మాకు దర్శన మీయక 
మీచాటున మమ్మొంటిగా (బతుకనిండు, ఇదియే మీరు మాకు 


చేయవలసిన మహోపకారము.” ఆవి ప్రార్థించి పందితోడేలను 
సాగనంపెను. 


గీ... కొత్తవారలు తమయంత గూర్మిచూప 
వత్తురేనియు శంకింపవలయు వారి ; 
బాలు రమ్యల యువచారవాక్యములను 
నీ ఘుముగ విశ్వసించుచు జెడుదు రిలను. 


6. గుఖుమ్ము గాడిద 
లం 


యుద్ధభూమికి గొవిపోవుటకయి మంచి బీనుకట్టి యలంక 
రించుటచేత సంతోషము పట్టజాలక పర్వతగుహలు మాటు [మోయు 
నట్టుగా. సకిలించుచు గుజ్జు మొకటి నానాముఖముల పరుగులెత్త 
మొదలు పెప్టెను. అప్పుడు పెద్దబరువు మీద వేసి కొవి మోయలేక 
కాళ్ళీడ్చుకొనుచు నడుచుచున్నగాడిద యొకటి మార్గమధ్యమున 
దొవి కంటబడెను. ఆ గార్డభమును జూచి గుజ్బము మహా గర్వముతో 
“వీవు దారి తొలగి దూరముగా పో, వీ నుందగ్నమునము విడిచి వేగిరము 
కదల లేక పోయితివా వీవు నా కాలి క్రిందబడి నలిగిపోదువు నుమా,” 


16 


అవి పరిహాసముగా బలికెను. గరా ంధతచేత|గిందుచూడక గంతులు 
వేయుచున్న గుజ్జముముందర మాణుమాట పలుకుటకు సాహసింపక 
యా గాడిద మెల్లగా నొకయోర కొత్తిగిలి దానికీ దారి యిచ్చెను, ఇట్లు 
జరిగిన కొంతకాలమున కాగుజ్టుము యుద్ధములో గాయపడి కుంటి 
దయి యొక కావువావి కమ్మబడివాడు తనమీద మూటలువేసి 
తోలుయొవి పోవుచుండగా కుంటికాలితో మెల్లగా నడచుచు మరల 
నాగాడిద కెదురు పడెను, అప్పుడాగాడిద ప్రతి సత్కారము చేయుటకు 
తన కిప్పుడు వంతు వచ్చినదని భావించి “ఓ మిత్రుడా!” అని పిలిచి 
“నాడు నా నడకను జూచి పరిహసించిన మహానుబావులు కారా తమరు 
? అప్పటి తమ గర్వమును జూచి తమకెప్పుడో యిట్టే యవస్థ 
పట్టునని నేను నాడే నా మసస్సులో ననుకొన్నాను” అని పలుకరించెను. 


క్తి 


గీ, ముందు గర్వంబు నడవ) నెప్పుడును దాని 
వెనుకనే యవమానంబు జనుచునుండు , . 
గర్వితుని కాపద యొకింత కలుగునేవి 
ఉల్లముల సంతసిల్దుదు రెల్లజనులు. 


7. తోడేలు మేక్క గొత్చాపిల 


ఒక దినము మేక యొకటి గొట్టెపిల్లకు పాలిచ్చుచుండగా తోడేలు 
చూచి “ఓ వెట్టి శిశువా 1 ఇది వీ కన్న తల్లిగాదు; అదిగో వీ తల్లి యక్కడ 
మందలో మేయుచున్నది. అక్కడకు పోదమురా” అవి దూరముగా ఏ 
యొక గొల్డులమందను చూపెను. “అయ్యా ! మీ రిప్పుడు చూపినది 
నా తల్లియే కావచు ను. అయినను పుణ్యాత్మురాలయిన యీ 
మేకయే సను ్న జిన్నప్పటినుండియు పుత్ర ప్రేమతో బెంచుచుండుట 


17 


చేత దీవినే నేను తల్రివిగా భావించుకొనుచున్నాను. ఈ మేక తన కన వ 

బిడ్డల కయిన గొంచెముపాలు తక్కువచేసి నాకేలోపమును గలుగ 

కుండ పాలిచ్చి పెంచుచున్నది. కాబట్టి యిట్టి పు[త్రవాత ఎల్యముతో 
నన్నుగాపాడుచున్న యీ మేక యొద్దనే నేనుండి, దీనికే మాతృభక్తిని 

జూపెదను" అవి యా గొల్టోపిల్ల మాలు పలికెను, 


గీ, బాగుగా దమసుతుల గా పాడనట్టి 
వారు లోకంబులో బశుపాయ లెపుడు; 
విద్యయును బుద్ధి చెప్పించి పెంచువారి 
యెడ కృతజ్ఞులై బాలురు నడవవలయు, 


8. కాకి, నక్క 


18 


యెక్కడనుండియో కాకి యొక మాంసభఖండమును నోర 
కలుచుకొవి వచ్చి చెట్టుకొమ్మమీద కూరుచుండగా నక్క చూచ్చి 
యేలాగునెన దా నా మాంసము నపహరింప వలెనని మెల్లగా చెట్టు క్రిందికి 
వచ్చి, కాకిని పిలిచి “అనా ౧ ! వీ సౌందర్య మే మని చెప్పను ! వీ 
దేహముయొక్క నీలమేఘ చ్భ్చాయయేమి ! చక్రములవంటి కన్నుల 
యందమేమి! వింజామరలవంటి సీరెక్కల సాగసేమి ! హంసవంటి వీ 
నడక యేమి ! ఆహా ! ఏమి నా భాగ్యము ! నీ రూపము 
చూచినకొలదిని నాకు నేత్రోత్సవ మగుచున్నది ! ఒక్క చక్కుదమే 
కాదు. భూమిమీద నీతో సరిగా మధురరుతముచేయు పక్షి సహితము 
మణీయొకటి లేదు. నీ వొక్కసారి నీ గానామృతమును కూడవర్షించి 
నా చెవులపండువు చేసితివ్కా లోకములో నాయంతటి ధన్యు దుండడూ” 
ఆవి ముఖస్తుతి చేసెను. ఆ సాగడ్త కుబ్బిపోయ్సి దేహము పరవశము 
కాగా కాకీ తన నంగీతమును గూడ వినిపించి శాశ్వతక్షీర్తివి 
సంపాదింపవలెనని యెంచి నోరు తెటుచి కావు కావుమని కూసెను. 
కాకి నోరు తెజువగానే మాంసము క్రిందపడినందున నక్క చటుక్కున 
దాఏివి నోట కణుచుకొవి “ఓసి పిచ్చిదానా ! వీ నింతసేపును 
ఏన్నూరకే పాగడితి ననుకొన్నావా ? నావచి నీపని నాకయినది 
గనుక్క ఇక నీపొట నీచే యుంచుకో. నీవంటి కురూపిని న లాభము 
లేక యెవ్వరు స్తుతింతురు?” అని తనదారిని పోయెను, 


గీ.  నసుధలోపల నరులను బాడుచేయు 
స్తోత్రపారుల మించు శత్రువులు లేరు, 
లాభ మొంద ముఖన్తుతు ల్బలువువారి 
నలల దగులక కనుగల్లి మెలగనలయు. 


వ లలన 


19 
9. నెమలిని పక్షిర్రాజునుగా జేయగోరుట 


పూర్వకాలమునం దొకసారి తమకు రాజు నేర్పలుచు కొనుటకయి 
పక్షులప్నియు నొకచోట సభచేసి యెవరివి రాజునుగా నేర్పయిచు 
“కొందుమా యని యాలోచించుకొనుచుండెను, అప్పు డనేక పక్షులు 
వచ్చి పక్షి రాజ్యాధిపత్యమనుకు తామే యర్హులమని బయలు దేటీ 
తమతమ సామర్హ్యములను సభవారితో జెప్పుకొనసాగెను. అప్పుడు 
నెమలి వారివద్ద నిలిచి తన సౌందర్యమును వారికిజూపి చి తవర్హముగల 
పురి విప్పి వారియెదుట మనోహరముగా నృత్యము చేసి తన 
నాట్యకొశలమును గనబలీచ్చి పక్షీ రాజ్యమునకుదన్ను పట్టము 
కట్టవలసినదని వారిని ప్రార్థించెను, ఆ వన్నెలును జూచి (భ్రమించి 
విశేనసంఖ్యగలపక్తులు పక్షి రాజ్యమును నెమలికే యాయవలసినదవి 
ఏర్దారణము చేసెను. అంతటి మంచిరాజు తమకు లభించినందలకయి 
పరమానందమునొంది పక్షులన్నియు అక్కు లెగురవైచుచు రాజ్యాభి 


20 


షేకమహూోత వమునకయి ప్రయత్నించుచుండగ్యా ఆ గుంపులో 
నుండి చిలుక యొక్కటి పైకి వచ్చి స్వభావ మనోహరమయిన తన 
సున్వరముతో సభవారినుద్దేశించి యిట్లవియెను. “మీరందణును జేరి 
యసమాన సౌందర్యము గల మయూరమును పక్షి రాజ్యాధిపతినిగా 
జేయ విశ్చయించినందలకు నాకెంతో సంతోనముగా నున వది, 
ఐనను నా మనస్సు నొక్క సందేహము మాత్రము బాధించుచున వది 
మనమిప్పుడీ నెమలిని రాజునుగా నేర్పయుచుకొవి మన ధనప్రాణముల 
వీశ్రవి యరీనము చేయుచునా ము. రాజువలన గలుగవలసిన 
ముఖ్యఫలము (ప్రజల రక్షణము గదా ? ప్రజారక్షణము చేయలేని 
రాజుండుటవలన నేమియు (వేయోజనములేదు. రేపటినుండి డేగలు 
గృధములు మొదలయిన (క్రూరషక్షులు మనమీద దొడీ వెడలి 
మనలను సంపారించి భక్షింన మొదలు పెట్టినప్పుడు తా నడ్డవడి మన 
(ప్రాణములు కాపాడగలుగు నేమో యీ రాజు నడిగి మటి 
పట్టాభిషేకమ హోత్సవము నడపవలెనవి నా ప్రార్థన.” ఆ మాటలు' 
వివి పక్షులని యు నొండారుల మొగములు చూడ మొదలు పెట్టెను. 
వెపులియు దగిన ('ప్రత్యుత్తరమును జొవ్పజాలక (క్రిందు జూచుచు 
నూరకుండెను. అంతట పక్షు లన్నియు తెలివితెచు ఎకొవి నెమలికి 
పక్షి రాజ్యమిచు ఎట మానుకొనెను, 


గీ శక్తి చూడక బాహ్యవేషముల బ్రమసి 
నరుల గెరవారుల గాగ బరిగణీంత్రు, 
4 ఎలో 
కోటిపామరు లాడెడుమాటకన [| 
దెలివిగల మర్త్య డొక్‌ డొడుపలుకు లెన స 


శి6 6666664 


21 
10. ఏదుబంది, పాములు 


ఒక గుహలో పాము లనేకములు వసించుచుండగా ఏదుబంది 
యొకటి యక్కడకు వచ్చి తాను విశ్రాంతి పొందుటకు కొంచెము 
శావిండవఏ వేడుకొనెను, ఆ పాములు కొంచెమొత్తిగిలి యిక్కడ 
నుండుమని దాని కొకమూల కొంచెము చోటిచ్చెను. ఆ యేదుబంది 
లోపల ప్రవేశించిన తరువాత మెల్తమెల్లగా లోపలికి జరిగి పాములమీదికి 
రా నారంభించెను. ఏదుపందిముండ్లు గుచ్చుకొన మొదలు పైట్టినందున 
నహింపలేక యా పాములు దావి నావలికి పామ్మువి యడిగెను. 
అప్పుడా యేదుపంది పాములను లక్ష్యముచేయక యాగుమలో తన 
కేమియు విబ్బందిలేక సుఖముగానే యున్నదవియు, ఎవ్వరికిబ్బందిగా 
నున్నదో వారే గుహను విడిచి మణీయొకచోటు చూచికొనుట 
యుచితముగా సూండననియు చెప్పి ముండ్లుగుచ్చుకొనునట్టుగా 
మటింతమీదికి జరగసానెను. అప్పుడాపాములు మొట్టమొదట దానికి 
తావిచ్చినందలకు పరితాప పడనలసి వచ్చెను. 


గీ. సరులు బతిమాలుకొని తొల్తనొరుల చెంత 
జేరి పదవ వారికే కీడు చేయు చుందు; 
కావునను బుద్ధిమంతులు కన్ను గలిగి 
దుమ్టులను జెంత జేర్చృక తొలగ వలయు. 


11: దుర్మార్గవు కప్ప 


ఒకనాడొక యెలుక యొక యేటివి దొటుటకయి యాలోచించుచు 
గట్టున కూరుచుండియుండెను. అప్పుడొక కప్ప వీటిలో నుండి 
పయికి నచ్చి, ఎలుకను వచ్చిన కార్యమడిగి తెలిసికొవి దానివి 


22 


మోసము చేయవలెనవి విశ్చయించుకొన్సి “ఓ యెలుకబావా { నీవు 
కాలికొకదారము కట్టుకొని యాదారపుగొనను నా మొలకు గట్టిగా 
కట్టివేసేనయెడల నీ వీదవలసిన యాయాస మక్కలులేకుండ నేను 
ఏన్నావలిదరికి సులభముగా జేర్చెదను” అవి చెప్పెను. ఆ మాటల 
కెలుక సంతోషించి యొప్పుకొవి చెప్పినట్టుచేసి వీటిలో ప్రవేశించెను. 
కప్ప దొవివి కొంచెము దూర మీడ్చుకొవి పోయి లోతునీట ప్రవేశించిన 
తరువాత తా నడుగుననకు మువిగి దావివి ముంచనారంభించెను. ఆది 
చూచి యెలుక “ఓ కప్పబావా ! నన్ను ముంచి చేయుచునా ఎ 'వేమి 
అవి యడిగెను “ఓ బుద్ధిహీనుడా” ! నాచేత బవి చేయించుకో 
సాహసించినందుకు ఏన్ను ముంచివేసి మీ మూనకణాతి కెల్లను 
బుద్ధివచ్చునట్టు చేసెదను. చేతనయిన పక్షమున ఏ ప్రాణములు 
కాపాడు కొమ్ము" అవి మట్రీంత వడిగా వీటియడుగునకు లాగ 
మొదలు పెట్టెను. అప్పు డాకాశమున నెగురుచున స డేగ యొకటి 
వీటిపై కొట్టుకొనుచున్న యా యెలుకను జూచి దావివి కాలితో 


23 


తన్నుకొవి పయికెగిరెను. డేగయొక్కు కాలివేళ్ళ సందున ఏలుకు 
కొన్న యొలుక కాలి దారముతోడ గూడ కప్పయు (వ్రేలాడుచు 
పయికి లేచి వచ్చెను. అది చూచి యదు తవేడి డేగ కప్పను జూచి 
“మండూక రాజా 1 మీరేల దయచేసినారుు అని యడిగెను. నావిధి 
నమ్నిక్కడకు దీసికొవివచ్చినది. నేనీ యెలుకను ఏటిలో ముంచి 
చంపవలెనవి యత్నించి; ఇప్పుడు వీటిపయికి వచ్చును నేనే 
చచ్చుచున్నా* అని కప్ప యుత్తరము చెప్పెను, “నీవు చేసిన 
మోసమునకయి విన్ను మాత్రమే చంపి భక్షించెద నవి చెప్పి యా డేగ 

దొావివి ముక్కుతో పాడిచి చంపుకొని తినెను. 


గీ అన్యులను మోనపుచ్చంగ నరయువారు 
లామె మోనపోవుదు రెందు ధరణిలోన ; 
పరులకును గీడు రోసెడువారలకును 
మేలు చేయునె దైవంబు మేర మీటి ? 


తళ ళల అ 6 866 


12. బంగారు (గుడ్డు పెట్టు బాతు 


ఒక మనున్యునియొద్ద నొక బాతుండెను. అది (ప్రతి దినమును ఒక 

బంగారుగుడ్డు పెట్టుచుండును. వాడు దావితోత ప్తిపాందక యత్యాశ 

గలవాడయి ఒకనా డొంటిగా తనలో తా నాలోచించి దాని 

కడువులోనున్న బంగారు (గుడ్ల నన్నిటిఏ నొక్కు సారిగా దీసికొవి 
భాగ్యవంతుడు కావలెనని ఏశ్చయించ్చి, కత్తి తీసికొవివచ్చి దావి కడుపు 
కోసెను, దావికిడువు పరీక్షించి చూడగా నాకడుపులో నొక (గుడ్డును 

లేకపోయెను. అప్పుడు వాడు తనబాతును విష్యారణముగా 

చంపుకొన్నందునకు మిక్కిలి భేదపడ్కి మునుపు వ్రతిదినమును 
వచ్చుచుండెడు (గుడ్డుకూడ పోయెనుగదా యవి పరితాపవడ 

మొదలుపెట్టను. 


డు 

డై 

వా 
క్‌ 


టై 
| bn ity 


గీ లోకమున దురాశ గొని యనేక మనుజు 
అరయ కవివేక కార్యంబు లాచరించి 
మున్ను గలదావిగూడ గోల్ఫోయి యవల 
(గొత్తయావదలను దెచ్చుకొందు రకట ! 


13. తెలివిమాలిన దుప్పి 


ఒకనాడొక దుప్పి వేసవికాలములో మధ్యాహ్న వేళను చెణువులో 
నీరు |తాగుచ్కు తేటవీటిలో తనరూపమును జూచుకొవి కొమ్ముల 
యొక్క సౌందర్యమునకు మిక్కిలి యాశ ఎర్యపడి నీటిలో విలుచుండీ 
యిట్లాలోచించుచుండెను “ఆహా 1 అనేక శాఖలతో గూడి యీ 
కొమ్ములెంత యాశ ర్యకరముగా నున నని + ఇటువంటి చక్కవికొమ్ము 
లున్నందులకు భగవంతుడు నాకీగడకల్దలవంటి ఊచకాళును బెట్టక 


25 


పొట్టికాళ్ళను బెట్టి యున్న పక్షమున నానంటి చక్కువి జంతువు 
లోకములో మటీయొకటి యుండునా ? అవివేకియైన దేవుడు నాకీ 
లోపమును గలుగజేసినాడు అవి యాలోచించుచుండగా వేటగా 
డొకడును కొన్ని వేటకుక్కలును దుప్పీకి నేత్రగొచరము లయ్యెను. 
ఆ దుప్పి కుక్కలను జూచి భయపడి ఏరు వెడలివచ్చి కాళ్ళుజాడించి 
వాయువేగమున నరణ్యములోవికి పరుగెతిమిషములో న దృశ్యమయ్యెను. 
కావి యడవిలో బరుగెత్తుచుండగా కొమ్ములు చెట్ట కొమ్మలలోను 
తీగెలలోను తగులుకొవి పరుగెత్తలేక కుక్కలచేత పట్టుకోబడి దుప్పి 
ప్రాణములు విడుచుచు మరల ఏిట్టు చింతించెను “అయ్యో నేను 
పవికిమాలిన వనుకొన్న కాళ్ళే నా ప్రాణము రక్షించి క్షణకాలములో 
నన్నింతదూరము తెచ్చినవి ; ఇంతలో నేనెంతో మెచ్చుకొన్న 
నొకొమ్ము లడ్డమువచ్చి నన్నిక్కడ ఏలువకపోయినవక్షమున 
కాళ్ళసాహాయ్యమున నేను బతికిపో దును” అనుకొనుచు (ప్రాణములు 
విడిచెను. 


26 


గీ. బుద్ధిహీనులు కొంద టీ పుడమియందు 
సీశ్వరువిబుద్ధిమహిమంబు నెయిగలేక 
ఘనుల మనుకొంచు సీ రాజ్ఞలను మీఆి 
దేవు నపహసించుచు గీడు తెచు కొందు. 


14. కప్పలు రాజును గోరుకొనుట 


చెజువులలోన్సు గుంటలలోను విచ )లవిడిగా తిరుగుచు సుఖముగా 
నుండి యొకనాడు కప్పలవి యు నొక చెలువువద్ద జేరి యలుచుచు _ 
సభచేసి తమకురాజు కావలెనసి యిందువి ప్రార్ధించెను. ఇం|దుడు 
వావి (ప్రార్థన వివి పైనుండి యొక దుంగను చెటువునడుమను 
గుభిల్లున నీటిలో పడవేసి అదియే మీ రాజని చెప్పెను, అంత 
యెత్తునుండి పడినప్పుడు పయికి లేచిననీరు చూచి తమరాజెంత 
బలవంతుడో యవి భయపడీ కప్పలు మొట్టబిదట సమీపనకు 


21 

బోవుటకే జడియుచు భయభక్తులు కలిగియుండెను. కావి యటు 
“తరువాత తమరాజు కదల మెదలక యొకచోటనే యుండుట చూచి 
కొంత భయము తీటీ కప్పలు మెల్ల మెల్లగా సాహసించి దాని 
సమీపమునకు బోసాగెను. అప్పుడును తమరాజు కదలమెదలకుండుట 
చూచి యందొకటి దానివి పరమసాధువునుగా భావించి తాకిచూచెను; 
మటేయొక కప్ప దానివి భ్రాకీనను భయము లేదనుకొఏ మీదికి 
దుమికెను. అటుతరువాత నొకటొకపే కప్పలన్నియు దావిమీద 
నెక్కి నిర్భయముగా నాట లాడసాగెను. ఈ ప్రకారముగా గొన్ని దినములు 
జరిగినతరువాత తమ కిందుడు నుంచిరొజు వీయనందున 
కతృష్తీకలవయి, కప్పలు మరల సభచేసి తొంటికంటె ద్విగుణముగా 
నలుచుచు దమకు దుంగరాజు పవికరాలేదవియు జాబుకుదనముగల 
రాజును ప్రసాదింపవలయు ననియు తమరొద లాకాశ మంటునట్టు 
మరల ఏిందునీ ప్రార్ధించెను. అపు ఎడీందుడు తణబుచుగా దనకు 
తొందర కలుగజేయుచున్నందునకయి వానిమీద కోపము వహించి 
వానికి రాజునుగా నొక కొంగరాజును బంపెను. ఆ బకేందుడు తనకు - 
రాజ్యము రాగానే యపరిమితసంతోనముతో వచ్చి వ్రజలమీదబడి 
కావలసినవ్ని కప్పలను యథేచ్చముగా |ప్రతి దినమును భక్షింవసాగెను. - 
అట్టు తమమొటజ్బునాలింపక దొరకినవావి నవ్నింటివి పట్టి భక్షించుచుండగా 
నానాటికీ పలుచనయి తమరాదాన కగపడకుండ మూలమూలల 
దాగుచు ఇంకను గొన్నాళ్ళీరాజే యున్నపక్షమున దమకు [బళయము 
సంభవించునవి భయపడి కప్పలన్నియు రహాసన్యముగా నొకచోట 
చేరి [కూరుడయిన యా రాజును దీసివేసి వేజొక రాజును 
“ననుగ్రహింపసవలయునవియ్యు లేని యెడల వెనుకటి రాజునే మరల 
(పసొదింపవలయు నవియు బహువిధముల వెందువి (బార్థించెను. 
. అప్పు డిందుడు వావి ప్రార్ధనల నంగీకరింపక మీరు కోరి తెచ్చుకొన్న 


28 


రాజును తొలగింపగూడదసియు స్వయంకృతాపరా ధఫలము ననుభనింప 
వలసినదవి చెప్పి పంపివేసెను, 


గీ. క్షి తితలంబున దమమంచిస్థితివిగూర్చి 
తృప్తినొంద కత్యాశ వహించి యెవుడు 
జాల వ్యర్థప్రయత్నముల్‌ సలుపువారు 
సెక్కుకన్షంబులను దెచ్చి పెట్టికొందు. 


RRR త శ ఈ ఈ 


15. తాబేలు, కుందేలు 


ఒకనా డొక తాబేలు మెల్లగా |పాకుచుండగా జూచి కుందోలొకటి 
దానివద్దకునచ్చి దానినడకను పరిహసించెను. అందుమీథ తాబేలు 
రోషము తెచ్చుకొప్కి పందెము చేసినయెడల వీతో సమానముగా 
నేనును పరుగెత్తగలనవి కుందేటితో పలికెను. ఆ మాటలకు పకపక 
నవ్వి మంచదవి కుందేలు పందెమున కొపు కొని ఒక (కోను 
“దూరములోనున్న మట్టే చెట్టువద్దకు పరుగెత్తవలెనవి చెప్పెను, 
మంచిదవి ప్రయాణనుయి కూర్మము మెల్లగా కాళ్ళీడ్పుకొనుచు 
నడవనారంభించెను; చెవులపిల్తి వాయువేగమున బరుగెత్తి సిమిన 
కాలములో నరక్రోసుదూరముచేరిి వెనుక తిరిగిచూచి తాబేలించు 
మించుగో బయలు దేటేనచోటనే యుండుట కవిపెట్టి అగివచ్చులోవల 
వింతలో నొకవిద్ర తీసి తరువాత పరుగెత్తవచు నవి యొక చెట్టు 
వీడను పరుండి సుఖముగా విద్రపోయెను, కుందే లీఫకారముగా గాఢ 
విద పోవుచుండగా తాబేలు విడువక మెల్లగా నడిచి సంకేతస్థలమును 
జేరి పందేమును గెలిచెను. కుండే లంతట ఎ మేల్కొని యులిక్షిపడి లేచి 
తొందరగా వరుగెత్తెనుగావి యాలోపలనే కార్యము మించెను, 


29 
గీ నడుమ విడువక పవి నల్ల నడపువారె 
కార్యసిద్ధిని గాంతురు గాన్మి మంచి 
తటీవి విదించి తరువాత తమకపడుచు 
బరుగు లిడువారు ఫలసిద్ధి బడయ రెపుడు. 


అథ 4666 


క ను వ 
ah wr న! 
న కనా డా. 


విలువిద్యయందు మిక్కిలి నేర (రియైన వేటకా డొకడరణ గమునందు 
[బివేశించి బాణములు పలుపి వేటాడమొదలు పెట్టగా మృగములవి యు 
రభయపడి నానాముఖముల పరుగెత్తజొచె ఎను. అప్పు డొక్క పెద్దపులి 
వానిముందు నిలిచి భయపడి పాజిపోవలదవి మృగములకు ధైర్యము 

చెప్ప యన్యసాహాయ్య మక్కుటులేక తానే యా వేటకావి నెదిరించి 


పాలుదోలి మృగములను రక్షించెదనవి వావి కభయహస్తమిచ్చెను, ఈ 


30 


మాటలు పులి పలుకుచుండగానే యింతలో వేటకాడు చెట్టుమీదినుండి 

గురిచూచి పులియొక్కూ వెన్నున నాటునట్టుగా నొక వాడిబాణమును 

విడిచెను. ఆ బాణము వెన్నున నాటినతోడనే పులి వేదనకు సహింపలేక్ష 
నోరు తెజుచి పండ్దుపయికి బెట్టి మూలగసొగెను. అప్పుడొక నక్క 
ముందునకు వచ్చి వ్యాఘమును జూచి “వేటకొవివి శిక్షించి మృగములను 

రక్షింప దీక్ష వహించిన దేవరవారి విట్టు నొప్పించిన హీనుడెవ్వడు.” అని 
(ప్రశ్న వేసెను. “నేను భాంతిపడీనాను. మృత్యుదేవతవలె జెట్టుమీద 
గూరుచుండి బాణములు నిడుచుచున్న యావేటకా.”డు అవి ఫులి 
యుత్తర మిచ్చెను. 


గ.  కండబల మెంత యున సను గండడంచు 
బుద్ధిబల మెక్కుడుగగల్లు పురువనరుడు 
దేవాబలమునకంటెను రీబిలంబె 
(్రేన్టతర మెల్ల గతుల దర్కించి చూడ. 


17. ఆబోతులు, సింహము 


నాలు గాబోతు లొకపాలములో మిక్కిలి మైతికలవైయొండొంటి 
నెప్పుడు నెడబాయక యొక్క చోటనే మేయుచు నొక చెట్టునీడనే 
శయవించుచు నత్యంతైకమత్యముతో విహరించుచుండెను. ఆ బలిసిన 
వృషభములను జూచి యొకసింహము నోటియూటలు (దావుచు 
వావి నేలాగుననైనదన కడుపులో వేసికొనవలెనని చిరకాలమునుండి 
కోరుచుండెను, కావి చానియైకమళ్యమును జూచి భయపడి వానిలో 
(బత్యేకముగా నొక్కొక్క_దాఏమీదబడి సంహరించుటకు దనకు శక్తి 
కలిగియున్నను నాలిగింటితో నొక్క సారిగా బోరాడుటకు శక్తి 


31 

చాలనిదయి యా సింహము వారిదాపునకు బోవుటకు సాహసింప 
కుండెను. అయినను సింహ మంతటితో విరాశచేసికొవి యూరకుండక్క 
యీయైకమత్య మున్నంతవలుకు వావివి సాధించుట యసా ధ్యమవి 
మెణేగినదయి యేయుపాయముచేతనైన వాని యైకమత్యమునకు 
భంగము కలిగించి వావివి వేటుచేసి తన మనోరథము సీడేరు ఏ 
కొనవలెనని విశ్చయించుకొనెను, అట్టు నిశ్చయము చేసికొని సింహా 
మప్పటినుండియు బని కారంభించిి యొకదావికి దెలియకుండ 
నొకదావిచెవిలో వితరవృనభములమీద కొండెములు చెప్పుచు 
గొంతకాలమునకు వాని మనన్సులలో నన్యోన్యద్వేవమును 
బరస్పరాసూయము నంకురించునట్టు చేసెను. అది కవిపెట్టి సింహము, 
సమయముచూచి ప్రతిదినమును వాని చెంతజేరి యిచ్చకపుమాటలు 
చెప్పి వాని మనస్సులలో నుదయించిన ద్వేషాగ్నిని రగులుకొలుపు 
చుండగా కొంతకాలమునకు వృషభములు తొంటి యైకమత్యమును 
బోగొట్టుకొవి యొండొంటి యుత్కర్షమున కనూయపడుచు 
దూరదూరముల దొలగుచు తుదకొండొంటి నెడబాసీ యొంటిగా 
దిరుగసొగెను. అప్పుడు తన మనోరథము సఫలమయినందుకు 
సంతోషించి సింహము వేలుచేలు వానిమీద బడీ యొకదాసితరువాత 
నొకదావివిగా చంపి వావి మాంనముతో నాప్యాయనముగా 
విందారగించెను. 


గీ అరసి చూడంగా నైకమత్యంబుతోడ 
నుర్వి సరివచ్చుబలము వేటొకటిలేదు 
ధర నసూయచే నైకమత్యంబు విడుచు 
జనులు సుఖసాధ్యు అగుదురు శత్రువులకు. 


ఒకనాడొక గొల్జిపల్పయు తోడేలును ఏకకాలమునందు దాహము 
తీర్చుకొనుటకయి యొక యేటియొడ్డునకు వచు ఏట తటస్థించెను, 
(ప్రవాహమునకు పై భాగమున గొంత దూరములో తోడేలును క్రింది 
భాగమున గొంతదూరములో గొట్టిపిల్లయు వీరు (తాగుచుండెను. 
అప్పుడు తోడేలా గొట్టపల్లను జూచి దానితో కలహము పెట్టుకొనదలచి 
కోపదృష్టితో “పానమునకు పవికిరాకుండ నేను ద్రాగుచున్న సీ రిట్లల 
కలచిపొడు చేయుచునా ను" అవి యడిగెను. ఆ మాటలకు భయపడి 
గొట్టోపల్ల “స్వామీ ! మీరు ప్రవాహమునకు పైని జలపానము 
చేయుచున్నారు, నేను (ప్రవాహమునకు దిగువను దూరముగా నీరు 
(త్రాగుచున్నాను, కాబట్టి నామూలమున ప్రవాహము పైనీరు కలగుట 
సంభవింవేదు అవి మహావినయముతో మనవిచేసెను, “ఇది యటుండ 
విమ్ము. ఆటుమాసముల (క్రిందట నను ్న నీవు చాటున దిట్టినాట, 


33 


ఎందులకు దిట్టీనా'వు అని కన్నులెజ్టుచేసి తోడేలు కేకవేసెను. 
“అయ్యా ! ఆలుమాసముల క్రిందట నేను పుట్టనేలేదు. తమ్మట్లు 
దూసించినది నేనుగా"ను అని గొట్టెషిల మరల నమ్రతతో విన్నవించెను. 
అందుమీద తోడేలు దానితో వాదులాడుటవలన గార్యములేదవి 
యెొటిగి మటీంతకోపము తెచు ఏకొవి పటపట పండ్లు కొలుకుచు 
“నన్ను తిట్టినది నీవు కాకపోయినయెడల సీ తండి అయియుండును. 
"ఎవరు చేసినను నేరమొకలే” అసి పలికి గొల్టౌపిల్లమీదబడి దాఏివి 
చంపి భక్షించెను. 
గీ దుమ్టు లగువారు పరులకు దొసగు చేయ 

గారణం బేదొ కల్పింత్రు కలహాములకు; 

కావునను బుద్ధిమంతులు తా చెటీంగి 

దున్హులకును దూరంబుగా దొలగవలయు,. 


19. ఎద్దులు బండిచక్రములు 


34 


సరకులతోను జనులతోను విండియున్న బరువుబండి నొక 
దొవివి బలమయిన యెద్దులు రెండు లాగుకొవిపోవు చుండగా 
వెనుకవైపునుండి చెవులు గీపెట్టునట్టుగా బండిచక్రములు కిల్టుకిల్టుమవి 
ధ్వవి చేయసాగెను. అప్పుడా వృషభములు వెనుక దిరిగిచూచి 
“యింత బరువును వహించి మాటాడక బండి యీడ్చుకొవి మేము 
పోవుచుండగా ఊరక మీ రణజుచెదరేమి?” అవి చక్రముల నడిగెను. 


గీ కష్టపడునట్టివారు లోకంబుతోడ 
మొట్ట పెట్టరు తమకన్టములను గూర్చి ; 
వట్టివారలె యలుతురు మిట్టిపడుచు 
గొద్దుగేదెల కలుపులు గొప్ప కావె? 


20. తోడేలు, కొంగ 


35 


తోడే లొకటి మేకను జంపి భక్షించుచుండగా దావి యెముక్ష 
యొకటి గొంతుకలో (గ్రుచ్చుకొఏ నొప్పి కలిగింపజొచ్చెను. అది 
యూడదీసికొన శక్తి లేక బాధపడుచు మూల్లుచు తోడేలు దారిని 
బోవువారి నెల్ల జూచి తనయాపద తొలగించినయెడ గొప్ప 
యుపకారము చేసెఘోస్పించుచు వచ్చెను. ఆ మొట్టి విని జాలిపడి 
దగ్గణుకుబోయి గొప్ప బహుమానము దొరకునన ఎ యాశచేత నొక 
కొంగ తన మెడతోడేలు గొంతుకలో దూరి ఏ యెముక నూడబెటికి 
తనకిచ్చెదనన్న బహుమాన మిమ్మని యడిగెను. అప్పుడు తోడేలా 
కొంగను జూచి “సీకు బుద్ధి లేనట్టున్నది ! వీవు నా నోటిలో తల 
పెట్టినప్పుడు కసుక్కున కొయికక దయ తలచి విడిచిపెట్టు లేదా ? 
సీ కింతకంచు నేమి యుపకారము కావలెను ? సీ వింకను త ఎపీ నొందక 
సిగ్గులేక బహుమానము కావలె ననుచున్నావా ? ఇంక మాణుమాటాడక 
దూరముగా దొలగిపో * అని సాగనంపెను, 


గీ, అల్ఫ్పజనులకు నుపకార మాచరింప 
నపకృతి యొనరయె గొప్పకృప తలఅంవ ; 
పాములకు బేమతోడను బాలుపోయ 
గలుగు ఫలమెల్ల వినమె వర్ధిలుట కాదె 2 


6.686660 


21. ఆవులుగొంటు దుప్పి 


పూర్వ మొకప్పు డొక దుప్పి రోగముచేత మేతకయి దూరము 
నడవలేక యొక వచి ఎక్‌ బయల పరుండి మెల్ల మెల్లగా నడుచుచు, 
అందిన గడ్డివలుకలు మేయుచుండెను. ఇంతలో దాని చుట్టములవ్నియు 
(ప్రతిదినమును దాని క్షేమమును విచారించుటకయి వచ్చుచు పోవుచు 
నుండి యక్కడ గడ్డీయంతయు మేసిపోయెను. ఆ దుప్పి యందుచేత 


36 


చేత దొరకక రోగము వలనగాక బంధువుల యాదరమువలననే 
పన్తుపడి చచ్చి పోయెను. 


గీ. వసుధలో బంధువర్గ మీ వరుసగానె 
చూతుమని వచి శ బాధింత్ర చుట్టములను 5 
వారు చేయు సాయంబు దైవంబె యెయిగ్‌ ; 
పాడగు గృహస్టు వారి మేపంగ లేక, 


22. వేటకాడు, పావురము 


చేటకా డొకడు పిట్టల వేటకయి యరణ్యమునకు బోయి యక్ష 
చెట్టుకొమ్మమీద పావుర మొకటి కూరుచుండి యుండగా జూచి 
దావివి చంపుటకయి గుటీచూవి బాణము వేయబోవుచుండెను. ఆ 
తొందరలో వాడు గుణీ కుదుర్చు కొనుటకయి వెనుక వెనుకకు 
జరుగుచు క్రింద జూడక యొక త్రాచుపాముమీద నడుగు వేసినందున, 
ఆ కృన్ణనర్పము వావికా లొడీసి కణీచెను. అప్పుడు వాడు గుటీ 
తప్పిపోగా విల్చు జాజువిడిచి వినబాధచేత క్రిందబడ్కి తా నొక సాధు 
జంతువు ప్రాణము గొన దలచినందుకు శిక్షగా తన (పాణమునకే 
భంగము వచ్చినదని విలపించుచు ప్రాణములు విడిచెను. 


గీ. కూరులై యన్యులకును విష్కారణముగ 
బాణహావ జేయగ యత్నపడెడివారు 
తీజువి విపత్తులను దామె తెచ్చుకొనుచు 
దుఃఖపడుదు రావల నాత్మదోనమునకు. 


ళల; 9666ల 


37 
23. జ్యోతిష్కుడు, మార్గస్తుడు 
ఇద్దరు బాటసారు లొకనాటి రాత్రి వెన్నెలలో ప్రయాణము 

చేయుచుండగా, వారిలో నొకడు జ్యోతిమ్యు డయినందున మణునాడు 
తన కార్యము (గహగతిపిబట్ట్‌ యెట్లు నడుచునో చూడవలయు 
“నవియాకాశమున నక్షతములవంక జూచి |వ్రేళ్ణుమడచి లెక్కించుచు 
నడిచి (క్రిందుచూడక దబాలున గోతిలో గూలి కాలికి దెబ్బ 
తగిలించుకొనెను. అప్పుడు తోడి పాంథు డా జ్యోతిన్ముని గోతిలో 
నుండి లేవదీసి గాయమునకు కట్టుగట్టి “మితుడా ! ఇప్పడు 
సంప్రొప్తమయిన యీ దురవస్థనుబట్టి .యికముందయిన జ్ఞానము 
తెచ్చుకొవి యాకొశము నందు (గహములగతిని గ్రహములకు విడిచి 


పెట్టి భూమిమీద సీ గతిపి సీన్స చూచుకొనుటను నేరు కము అని 
బుది చెపె ఎను, 
> 


గీ. జనుడు తన బాగుకొటుకు నక్షత్రములను 
(గవాములను నమ్మి వాఏకై కాచుకొనక్క 
శక్తివంచన లేకుండ శ్రమము పడుచు 
దనప్రయత్త స్నంబునే నమ్ముకొనగవలయు. 


24. తాబేలు, గరుడపక్షి, 
CA 


తాబే లొకటి భూమి మీద నొకకొలవిలో చిరకాలము వాసముచేసి 
విసుగుచెంది ఆకాశమున విహరించి యఛ్చటి వింతలను జూడవళ 
నన్నకోరిక గలదయి, కన్నవారిపి బిలిచి తన్నెవరయిన గగన మార్గమున 
గొనిపోయి ప్రపంచమెల్ల జూపినయెడల భూమిలో నొకచోట 
ననర్థరత్నములతో ఏండి యున్న విక్షేషమును జూపెదనపి 


ఏరీ 


చెప్పజొచ్చెను, వాగ్దెనమును నమ్మి సంతోషించి యెక గరుడపక్షి 
యా కూర్మమును ఖేచరమార్గమున ద్రీప్ప సమస్తమును జూపెదనవ 
యొప్పుకొవి దానివి మేఘమండలమువణుకును గొవిపోయి చూపి, 
వీవు చూచెదనన ఎ రళ్నవిధి యెక్కడనున్నదవి యడిగెను. అది 
రత్నములున్న స్థలమును జెప్పలేక వీళ్ళు నమలుచు నూరకుండగా 
గరుత్మంతుడు కూర్మము తన్ను మోసము చేసినదవి గ్రహించి తన 
కాళ్ళపట్టు విడిచి మేఘములలోనుండి దాషినొక పర తముమీద 
గూంవిడిచెను, ఆపాటుచేత కూర్మము సంధులు పగిలి చావగా, 
గరుడుడు దిగివచ్చి దాని మాంసమాస్యాయనముగా భక్షించి తన దారిని 
బోయెను. 
గీ. . చేతగాని వాగ్గానముల చేయరాదు ; 

చేసె నేవియు దప్పక చేటు మూడు 

వట్టేయాశల నూరక పెట్టునేవ, 

దనకు బరులకుగూడ భేదంబు గలుగు. 


౨449666646 


39 
25. కప్ప నక్క 


ఒక కప్ప చెరువులోనుండీ పయికి దుమికివచి ఎ గట్టు మీద 
గూరుచుండ్కి చుట్టుపట్టనున్న మృగములతో దాను ఘనవైద్యుడ 
నవియ్కు సమస్తరోగములను కుదర్పగల నవియు ఘోషించెను, 
బడబడలాడుచు పిడుగువానవలె గురిపించిన యా శబ్దాడంబరమున 
కాశ్చర్యపడ్కి యా వ్రనంగము యొక్క యర్థమేమియు దమకు 
దెలియకపోయిసేను చుట్టుపట్ల జంతువులు ఆ నుందూకరాజాయొక్క 
పాండిత్యమును మెచ్చుకొప యాతపె ప్రతిజ్ఞలను సంతో షింప జొచ్చెను. 
ఇట్టుండ నా గుంపులోనుండి యొకనక్క ముందునకువచ్చి 
తిరస్కారముతో “సీ గింగురుగొంతుకయు, సీ చప్పిడి దౌడలును, వీ 
మేవి పాడల వ్యాధియు బాగుచేసికోలేఏి సీ వితరుల వ్యాధుల పెట్టు 
కుదుర్చ నేర్తువు ?” అపి యడిగెను. ఆ మాటలు వివి మృగములప్నియు 
దూరముగా దొలగిపోయెను. 


గీ" పరుల లోపంబులను జక్కబలుతు ననెడు 
వాడు తీర్చుకోవలె స్వలోపముల దొలుత ; 
తన రోగంబునే మాన్పుకొనగలేఏ 
వైద్యు డొరులరోగము లెట్లు బాగుచేయు ? 


ఉత రితి ల 6 96 అశ 


అ 


6. గౌడిద్క ముండ్రపాద 


పాలముకా పాకడు తనపాలములో నా నా విధములైన ధాన్యములను 
మూటలుకట్టి యొక గాడిదమీద వేపి యింటికి మోయించుకొపఏ 
పోవుచుండగా ఆ గాడిద (తోవలో, ముండ్లపాద నొకదావిని జూచి 


యాకలిగొవి యుండుటచేత దావియైద్దకు పరుగెత్తి యాకులు 
కొయీకి తినుచ్చు “నాకు పవికిరాక పోయినను నే విప్పుడు మోసికొవి 
పోవుచున్న యీ ధ్యానముతో రుచ్యములయిన విందులు గుడిచి 


యెందటో యానందింప దలచుకొని యుందురు. వీవితో జేసిన 
యే పిండీవంట కంటెను నా నోటి కీ ముండ్రపాదయే యెక్కువ 


రుచికరముగా నుండును” అవి తనలో తా నాలోచించుకొన మోదలు 
పెపెను. 
శు 


గో ఒక్కవికి మంచియన మె యుండునదియె 
యన్యునకు నురి లో విన మగుచునుండు ; 
కావునన్హు లోకమందు సుఖంబు కలుగు 
వివిధ జనులకు వివిధ వస్తువులవలన. 


ఉల శిత లిలి శల 0 


41 
27. భరతపక్షి దాసిపల్రలు 


ఒక భరతక్షితాను పిల్లలు పుట్టినచేను పండికోతకు సిద్ధముకాగా 
తన పిల్లలకు టొక్కులువచ్చి గూటిలోనుండి యెగుర గలుగుటకు 
లోపలనే కోతగాండువచ్చి పాలమెక్కడగోయుదురో యనుభయము 
చేత తాను మేత తెచ్చుటకయి వెళ్ళబోవునపు ఎడు తన పిల్లలను 
బిలిచి తానులేని నమయమం దెవ్య రేమనుకొందురో యా 
మాటలన్నియు శ్రద్దతో విని తాను వచ్చినతరువాత దనతో 
జెస్పవలసినదవి చెప్పిపోయెను. అది వెళ్ళి న తరువాత పాలము కా 
ఫక్కడకునచ్చి తన కొడుకుతో “పొలము పండి కోతకు సిద్దమయినది. 
టేపటిదినము వీవుపోయి మన సారుగువారిని చేను గోయుటకు 
సాయము రండవి పిలువు మని చెప్పెను. ఆ మాటలు వివి ళల్లి 
రాగానే చెప్పే పిల్లలు తమ్ము వెంటనే మరియొక చోటికి తీసికావ 
పామ్మవి యడుగగా “మీరు తొందర పడనక్కటులేదు. పాలముకాపు 
పారుగువారి తోడ్పాటు నమ్ముకొన్నందున టేపు కోత జరగదు” అవి 
తల్లివావికి ధైర్యము చెప్పెను. మటునాడు మేత సిమిత్తము 
పోవునప్పుడుకూడ తల్లి పిల్లలకు గతదినమున జెప్పినష్టే చెప్పపోయెను. 
అటుపిమ్మట పొలము కా పక్కడకు వచ్చి వాగువారు వత్తురేమో యవి 
కొంతసేపు కాచుకొవియుండి వా రెంతసేపటికి రాకపోగా కొడుకును 
జూచి “నమిక పొరుగువారిని నమ్ముకొన్న కార్యము లేదు, సీవీ 
సాయంకాలమే పోయి నీ పినతండి మొదలయిన మన చుట్టములను 
జేపు తెల్లవారకమునుపే కోతకు తోడురండవి చెప్పిర అని 
చెప్పిపోయెను. ఈ నంగతికూడ పిల్లలు రాగానే చెప్పి భయపడసాగెను. 
అప్పుడు తల్లి పిల్లల జడువు తీర్చి “మీరు విన్నదింతే యయినపక్షమున 
మీరు భయపడవలసిన పవిలేదు. మజియొకరి పనిఏమిత్తమై చుట్టము 
లెప్పుడును పిలువగానే రారు. టేపటిదిన మేమిజరుగునో మీరు 


42 


శ్రద్దతో నివి నాకు చెపు ఎడు.” అవి మణునాడు మరల నెరతెచు ఏటకయి 
పోయెను. నాడు విన ఎటీవలెనే పాలముకాపు [ప్రాతజాలముననే వచి 1 
వేచియుండి యే వేళకును జుట్టములు వచ్చుజాడ కానక విసిగి 
కొడుకునుబూచి “మన మితరుల తోడ్పాటున కానపడకూడదు, రేవు 
సీవు వచ్చునవుడు మంచి కొడవండ్డు రెండు తీసికొవిరా. టేపు మన 
మిద్దరమే చేను గోత మొదలు పెట్టుదము అవి చెప్పిపోయెను. ఆ 
మాటలు విని పిల్లలు మరల చెప్పగానే తల్లి “ఇక మన మిక్కడ ఏలున 
గూడదు. పాలముకాపు తాను సాంతముగా పవిచేసికోదలచినపు ఎడు 
రాకమానడు. మనము శీఘ్రముగా పోవలెను” ఆని యప్పుడే తన 
పిల్లలను తీసికొవి మజీయొక చోటికి బోయెను. అనుకొన్న ట్లుగా 
మణునాటీ యదయకాలముననే పాలము కాపును కొడుకును వచి (| 
పాలము కోత మొదలు పెట్టిరి. 


గ. పవివి జక్కగ నొనరెంప వలయునన్న 
స్వయముగా దానె చేసికోవలయు నెపుడు ; 
కార్యమును దానె చేసాకొ గలుగునేవి 
పరుల సాహాయ్యమున కాశపడగదగదు. 


28, జోస్యుడు 


ఒకనాటి రాత్రి జోస్యుడొకడు రచ ఎచావడిలో గూరుచుండీ 
పురజనులను పోగుచేసి వారికి భావిఫలములను జెపు చుండెను, అత 
డా ప్రకారముగా వ్రేళ్ణుమడచి లెక్కలు వేయుచు ఆకాశమువంక జూచి 
నక్షత్రములను గణించుచు మహోత్సాహముతో నూరి వారి 
యదృష్టముల నెల్ల జెప్పుచుండగా నా నడుమ నొకడు వచ్చి 
జ్యోతిమ్కువి జూచి “స్వామీ ! మీ యింట దొంగలు పడినారు" అవి 


43 


శేకవేసెను. ఆ కేక చెవిని బడగానే జోబ్ముదు తొందరపడిలేచి 
యూరివారి భాగ్యములను వ దలివేసి తనభాగ్యమును ఒాచుకొనుటకయి 
యింటికేసి పరుగెత్తమొదలు పెట్టను. అప్పుడా శుభవార్త తెచి సన 
మనుష్యుడు పరుగెత్తుచున్న జోన్యువి విలిపి “అయ్యా 1 ఇందటి 
యదృస్టములను దెలిసికొన్న మహాను భావులకు మీకు మీ యదృష్ట 
మేల తెలియలేదు?” అవి యందణీముందలు నడిగెను. 


గీ. సర్వవిదుడైన దేవుడు జనులమేలు 
కొలు కనాగతము మలుంగు పటీచియుండ, 
బూటకపు మాటలగు మర్త్యకీటకములు 
భావి నెణీగింప గలరంట |భ్రాంతికాదె ? 


60966969 


29. ఎలుగుబంటి, సింహము, లేడి 


44 


ఓక లేడిని జంపి యది తనకే రావలెనని యేలుగుబంటియ్యు తనకే 
రావలెనని సింహమును తగవులాడ్‌ ఘోరయుద్ధముచేసి యలసి 
సామ్మసిల్లి సింహభల్టూకములు రెండును |క్రిందపడెను. అవి యట్టి 
కదలలేవి యవస్థలో నుండగా నపు దా దారిలో బోవుచున స నక్కయొకటి 
చూచి మెల్లగా సమీపమునకు వచ్చి యవి కదల మెదలలేకుండుట 
కఏిపెట్టి యా లేడివి నోట గణుచుకొవి విర్భయముగా నడవసాగెను, 
ఆ చౌర్యమును దాపుననే యుండి కను సల మంటగా జూచుచుండియు 
నేమియు జేయజాలక సింహాభల్లూకములు విట్టూర్చులు పుచు చు 
“ఇది యంతయు మనకు పరస్పర వివాదము వలన వచ్చిన లాభము, 
మనయిద్దటిలో నొక్కరికివి దక్కకుండ నడుమ పాడునక్క యొకటి 
వచ్చి యీలేడిని మనకన్నుల యెదటనే యీడ్చుకొన పోవుచున్నది” 
అనిఇ వాచారింవసాగెను, 
గీ తాము తనలోన నధికులు తగవు లాడ 
నడుమ నల్పులు లాభంబు బడయు చుం(ద్బు 
పోరు నష్టియు మలేమణీ పొందు లాభ 
మనెడు లోకోక్తి మిగుల సత్యంబు గాదె? 


చ ళల శి శి శ త అతి 
30. |గద్మ నక 
Boys 
గద్దయొకటి యొక చెట్టుకొమ్మను గూడు కట్టిపిల్లలను బెట్టి 
వావిమేతకయి యేదయిన జంతువు దొరుకునాయని (క్రింద 
జూచుచుండగ్కా దూరమున సెండలో చలి కాచుకొనుచు నొకన్కపిల్ల 
దావికంటబడేను. కంట బడుటయే తడవుగా గ ౧(ధము బాణవేగమున 
కిందికీ దిగి వచి? మాతుఃదేవతవలె జంబుక శిశువును కాళ*తో ' 
(& J) jee ౪ 
తన్నుకొఏ పయికెగిరి పోవుచుండగా ఇంతలో దావితల్లి వచ్చి 
కను నీరు సెట్టుకొవి తనబిడ్డప్రాణము రక్షింపవలసినదవియుు తా 
అ G 


45 


నేక వుత్రశోకమును నహింపజాలనఏియు, బహువిధములయన 
దీనాలాపములు పలికి గృధమును వేడుకొనెను. (గద్ద తనగూడు 
చెట్టుచివర నున్నందున నక్క కందనవియు చేటువిధముగా 
పగదీర్చుకొనుట దావికి సాధ్యము కాదనియు తలచి దావి మొజ్బ 
యాలింపక యనాదరము చేసి యా నక్కపిల్లను దన పిల్లలపొట్టును 
బెట్టుటకయి తిన్నగా తనగూటిలోవికి దీసికొవిపోయెను, అందుమీద 
నక్క మిక్కిలి కోపముతో పరుగెత్తుకొవిపోయి యా సమీపమున 
"మార్గన్ధులు కొంద ఉజొకవృక్షము (క్రింద వంట చేసికొనుచుండగా 
వాయిలోవి బగబగ మండుచున ఎ కొలుకంచొక్కుటి నోర గబుచుకొపఏి 
వచ్చి పగసాధింపవలెనన్న యుద్దేశముతో (గ్రద్దగూడు నెట్టిన చెట్టు 
మిదీకో (బాకుచుండెను. మండుచున ఎ కొరవితో వచ్చి నక్క 
మొట్టమొదటి కొమ్మమీదికి దుమకగానే యగి ్నజ్వాలచేత తనకునుతన 
కుటుంబమునకును అకాలప్రళయము వచ్చునవి భయపడి [గ్రద్ద 
మంచిమాటలు చెప్పి బతిమాలుకొని యప్పుడే నక్క పిల్లను నక్కకిచ్చి 
పంపి చేసెను. 
గీ. పరులకును బాధ గలిగించువారలకును 

నేడొ మటునాడో యెప్పుడో కీడు మూడు; 

క్షితి బజాపీడకులు సురక్షితుల మంచు 

బొంగుచున్నను దప్పక పాసగు చేటు. 


జ స 


SE, నూతిలోబడ్డ నక్క 


నక్క యెకటి (పమాదవశమున నూతిలో బడి గోళ్ళతో 
నూతియంచు పట్టుకొవి పయికి చూచుచు వీటిమీద తేలియుండెను. 
ఇట్టుండగా గొతసేపటి కక్కడ కొకతోడేలు వచ్చి పయిసుండి 
నూతిలో తొంగిచూచెను. తోడేలును జూచి నక్క సంతోషించి “ఓ 


మిత్రుడా ! నాపాలిటి భాగ్యదేవత నమయమునకు నివి ్నక్ళూడకు 
బంపినది. వీవు వెంటనే యొక (తాడు నూతిలో వేసి నను క బైకిదీసీ 
నా ప్రాణము రక్షించి పుణ్యము కట్టుకొమ్ము “* అవి దీనముగా 
వేడుకొనెను. నక్కకు సంభవించిన ఘోరవిపత్తునకు జాలిపడి తోడేలు 
“ఓ మిత్రుడా ! వీకు సంభవించిన యీ యాపద నాకు వచి నట్టు 
వరితపించుచున్నాను. బుద్ధిమంతుడపైన నీకిట్టి వివత్తెట్టు 
సంప్రాప్తమయినది?” అవి యడిగెను. “మితుడా ! నీకు విజముగా 
నామీద (పేమయున్న పక్షమున జాలిపడుచు నుచుండక శీఘ్రముగా 
సాయము చేయుము, నేను వీటిలో మునిగా చావ బోవుచున ఎప్పుడు 
బారిచూపెడు పాడిమాటలవలన నొ హృదయమున కూణుట గలుగ 
బోదు" అవి నక్క పలికెను, 
గీ. కరుణగల మిత్రు డైనది కావిదియును 

గష్టకాలంబున నె సుమ్ము కానవచ్చు ; 

కష్టవేళ బిల్వక వత్తు రిస్ససఖులు 

పిలిచినననుగావి దాకుందు కలిమివేళ, 


47 
32. వాయువు, సూర్యుడు 
వూర్వ మొకప్పుడు తమ యిద్దటిలో నెన్వ డధికుడని 
వాయుదేవు నకును సూర్యునకును వివాదము సంభవించెను. అప్పుడు 
వా రామార్గమున నొకబాటసారి బోవుచుండగా జూచి వావిపయి 
బట్టలు ముందుగా నెవ్వరు తీయించినేయ గలుగుదురో పరీక్షించి 
దొఏవిబట్టీ తమతమ సామర్థ్య తారతమ్య విర్ణయమును చేసి కొనుటకు 
విశ్చయించుకొవిరి. వాయువు ముందుగా తనబలమును చూపుట 
కొప్పుకొఏ సూర్యుడు మేఘములచాటునకు దొలగగా, వాయుదేవుడు 
పర్వతగువాలు మాలు[మోయునట్టు మహాధ్వవితో బయలు దేటి 
తనకు వానను గూడ తోడుపణుచుకొవియూ నూర్గస్థుల మీదబడి 
చలిచేత వజనజ వడకునట్టుగా వీచుచు వానిమీద దనబలము వంతను 
బొపసాగెను. గాలీ గట్టిగా కొట్టినకొలదివి వాడంతకంతకు శీతముచే 
“ాకబాధ పడుచు పయిబట్టును దీసి వేయుటకు మాణుగా మణీంత 
గట్టిగా కప్పుకొపి నెత్తి మీద సహితము ముబుగు వేసికొన నారంభించెను. 
అంతట మార్యుడు మెల్లగా మేఘమండలములోనుండి విశ్శబ్దముగా 
బయలువెడలి తన కిరణ |(ప్రసౌరముచేత చలినంతను తణీమివైచి 
గాలివానపాలై యలసియున్న యా పాంథునిమీద వేడికిరణములు 
సూటిగా పలుచి యున్లముచే దేహమంతయు చెమ్మట్టు వట్టునట్లు 
చేసెను, ఆ యెండ వేడీమికి వాడు బయల ఏలువలేక యొక 
చెట్టునీడకు పరుగెత్తి తన పైబట్టతీసి క్రింద బడవైచెను. 
గీ మీదబడీ తీవభానలు మిగుల బలికి 

బలిమిమై బని చేయింవ గలుగుకంటె 

దూరముననుండి మేనంటి తూలనాడ 

కెంతపవియైన వడిగ జేయింపవచ్చు. 


ఉచ చచి శ ళల 46 


48 


33. సింహము మృగములు 

ఒకనాడు సింహమును మటిీకొ న్ని మృగములును' జేరి సంధి 
చేసికొవి తా మితరులమీద దాడివెడలునవప్పుడుగావి తమ మీద 
వితరులు దండెత్తినవ్పుడుగాని పరన్పరసాహాయ్యము చేసాకొను 
చుండుటకయి యొడంబడిక యేర్పటుచుకొనెను. అటు తరువాత 
నొకసారి సింహమును మణీ మూడు మృగములను గలిసి బయలు 
దేజీ చేటకుబోయి యొక బలిసిన జింకను బట్టుకొవి చంపెను. 
వావిలో నొకమృగము సంధివిబంధనల |ప్రకారముగ జింకను నాలుగు 
భాగములుగా భాగించి ముందుగా తనయిస్టము వచ్చిన భాగమును 
పట్టుకొానుటకై నాలుగ భాగములను రాజుముందు పెద్దను. అంతట 
సింహ మా భాగములను వేణు వేటు వేలితో జూపుచు “ఇది నేను 
సింహము నయినందున నంశపరంపరాగత స్వాతం త్ర్యముచేత నాకు 
రావలసిన య్మగభాగము. అది మనముచేసాకిన్న యొడంబడికను 
బట్టి శతువతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు విశేన భారము 
నా బాహువులమీదనే పడవలసి యుండుటచేత నాకు రావలసిన 
భాగము. ఆవలిది నేను మృగరాజ నగుటచేత (పజలయిన మీ 
రరియర్భణము వాకు సమర్చింపవలసిన భాగము. ఆ మిగిలినది నా 
కిప్పుడు క్షుద్బాధ యధికముగా నుండుటను బట్టియు నావద్ద 
పూర్వనంచితము లేకపోవుటను బట్టియు నే ననివార్యముగా 
(గహింపవలసిన భాగము. కాబట్టి బుద్దిమంతులయిన మీ రీనాలుగు 
భాగములును నాకు వదలివేసి చేత వెదకు కొనుటకై యింకొక 
చోటికి శీఘ్రముగా బొండు" అని పంపివేసెను. 


గీ తనకు నధకునవితో మైత్రి నొనరుచు నెడ 
విజ మయిన సౌఖ్యము లభింప నేర దెవుడు 
సర్వ విధముల దనతోడినములతోడ ' 
జేయుమైత్రియె సర్వదా (శ్రేయమిచ్చు. 


49 
౩34. సింహము, ఎలుక 


సింహ మొకటి యెండలో దిరిగి యలసి వచ్చి యొక 
మట్టీ చెట్టునిడను పరుండి విశమించు చుండగా నెలుక యొకటి 
పరుగెత్తుకొనినివచ్చి దానిమీదినుండి దుముకుట తటస్థించెను. దావి 
పాదములు సోకుటచేత మేల్కువి సింవాములికిపడి లేచి ని దాభంగము 
చేసినందునకయి మహోనముతో చేయెత్తి యా యెలుకను కొట్టి 
చంపబోయెను. అప్పు డాయెలుక భయముచేత దేహము కంపమొంద 
గద్దదన్వరముతో “స్వామీ ! నేను క్ల దజంతువను. దేనరవారిమపీమ 
నెటుగలేక యవివేకముచేత నేను చేసిన యీ యపరాధమును 
క్షమించి నాకు ప్రాణదానము చేయుడు. మృగసార్వభౌము లయిన 
యేలిన వారు దండనార్లములయిన మహాజంతువులనయి 
బ్రయోగింపవలసిన యూ నఖములను నావంటి యల్బ్సజంతువు 
రక్తముతో మయిల పటుచుట ధర్మము కాదు". అవి దీనముగా 
వేడుకొనెను. ఆ యార్తవాక్యములకు హృదయము కరగినదయి 
సింహము కరుణించి దానివి చంపక విడిచిసెట్టను. అంతట మూషకము 
తాను బతికియున్నంతకాలమును మేలు మలువనని పలికి మొక్కి 
వీడ్కావి తన బొరియలో దూటెను, అటు తరువాత గొంతకాలమునకు 
సింహ మహారముసిమిత్తము వనమునందు విహారము చేయుచు వచి ఏ! 
ప్రమాదవశమున వేటకాడు సవ్నిపోయిస వలలో బడి యా' 
మృత్యుపాశముల నుంచి లప్చ్పించుకొనుటకు శక్యము 
కాకభయంకరముగా నలుచుచు చిక్కులుపడుచుండగ్యా ఎలుక దావి 
కంఠస్వరము వివి తన కలుగులోనుండి వెడలివచ్చి యెదుట ఏలిచ్చి, 
తాను మున్నువకారము పాందినయెలుక యగుట తెలిపి సింహమును 
భయపడవలదని చెప్పి కృతజ్ఞత బయల్పడునట్లుగా కోమలములైన 
తన దంతములతో వేటకొడు వచ్చులోపల వలత్రాళ న్నియు తెగగొాటికి 
సింహమును-మృత్యుముఖమునుండి విడిపించెను. 


50 


గీ కొన్ని వేళల నల్పులు కూడ దొము 
ఘనులకునను దోడు చూపంగ గలిగి యుండు, 
కావునను దామె ఘనులంచు గర్వపడక 
సర్వజనులకు నుపకృతి నలుపవలయు. 


35. (గ్రద్ద కప్ప, యలుక 


ముంద్లపాదలళో విండియున్న యొక గుంటయొక్కు స్వామ్యము 
విమిత్తమయి యొకదినమున నెలుకయు కప్పయు తగవులాడ 
నారంభించెను. ఆ తగవు లాట యంతకంతకు ముదిరి కొన్ని దినములలో 
'ఘోరయుద్దముగా మాటెను. ఆ యుద్ధములో నుధ్యఘధ్య మూనకము 
తన కన ములోనుండి యాకస్మికముగా పయికి వచ్చి శత్రువుమీద 
పడి గాయసణిీచి మరల పోయి తన కలుగులో దూటుచు వచ్చెను. 
ఆ కపటయుద్దమునకు సహీంపక కప్ప రోనముతో “ఓ పిరికిపందా ! 
సీ వెప్పుడును దొంగవలె కన్నములోనుండి వచ్చి యేమటుపొటున 
మీద పడుదువుగాని ధారాళముగా నెదుట విలిచి రణశూరువి వలె 
పోరాడగల పైరునము గలదానవు కావు నీవద్ద నిజ మయిన మగతనమున్న 
పక్షమున బయలికి వచ్చి బహిరంగముగానాతో యుద్ధముచేయుము" 
అవి పిలిచి ద్వందయుద్దమునకు వురికొల్చెను. అవ్పుడాయెలుకయు 
కప్పయు గట్టుమీదికి వచ్చి ఏలిచి గదలకు మాటుగా చేతులలో 
చెటియొక జౌబ్టువు డకయు ధరించి గదాయుద్దమునన కారంభించెను. 
అది యంతయు బయినుండి చూచుచున్న (గద్ద యొకటి మింటినుండి 
బాణమువలె వానిమీద వ్రాలి యా పోటుబంట్ల రెంటివి చెలీ యొక 
కాలితోను గోళ్ళసందున విటీకించుకొని యెగతన్నుకొవిపోయి యొక 
చెట్టుకొమ్మమీద పెట్టుకొని కూరుచుండి యాస్యాయముగా భక్షించెను. 


51 


గో. ఒక్కూచోటను వసియించు చుండువార 
లొండొారులతోడ బోరాడు చుందు రేస్మి 
హాని యిర్వురకునుగల్లుగాన, నట్టి 
మనుజు లైకమత్యంబుతో మనగవలయు, 


అ శిల అల 6 9866౪6 


36. చెడ్డకుక్కూ. 


ఒక మనున్యు డొకకుక్కను పెంచను. అది యింటికి వచి ఎన 
వారిమీద నెల్ల మొజుగుచు కనబడినవారి నెల్ల కణువబోవుచు 
వచ్చుటచేతవాడు దానవిమొడకొక పెద్ద గుదె కట్టను కట్టి విడిచిపెష్టెను. 
ఆ వెణ్టేకుక్క యా గుదెకణల్బ తనకు గౌరవసూచకమయిన యలంకార 
మనుకొని మణింత గర్వము గలదయి తనతోడికుక్కలతో సహితము 
తిన్నగా మాటాడక ముందు తన యాధిక్యమును జూపుచు వానితో 
గలిసి మెలగుటయే తనకు లాఘవమని భావించుకొనుచుండెను, ఇట్ల 
ది గర్వముచేత విజ్ఞవీగుచుండగా దానిచే ననాదరము చేయబడిన 
మిత్రవర్గములో నొకటయిన ముసలికుక్క యొక్కటి దానివద్దకు 


52 


వచ్చి “చెలికాడా ! నీవిప్పుడు మెడనను తగిలించుకొవి కులుకుచున న 
యీ గుదెక్షజ్హను జూచి సీవు సిగ్గు పడవలసినదే కావి గర్వ 
పడవలసినపవిలేదు. సీ దుష్పచేస్టలను జూచి విన్ను శిక్షించుటకయి 
యనమాన చిహ్నముగా నీ యజమానుడు దీవిని సీ మెడను గట్టినాడేకాఏ 
విన్ను గౌరవించుటకయి కట్టలేదు, కాబట్టే యిదిచూచుకొవి విశ్వము 
మలుచి పాంగబోకు" అవి బుద్ధిచెప్పి దానికి గర్వభంగముచేసెను. 
గీ, తల్లిదండులు చెప్పుహితంబు వినక 

దుష్టవర్తనులై స్వతంత్రుల మటంచు 

విక్కుదురు బాలకులు కొంద రక్కటకట ! 

సిస్గపడ రౌర తమదు దుశే ఎవ్హలకును, 


37. పేకుచెట్లు, టెలుగడి 
వక See 


నదీతీరమునందున్న యొక పేకుచెట్టు పెద్ద గాలిచేత విటిగీ 
పోయి నదిలో కూరి ప్రవాహచేగముచేత గొట్టుకొషి పోవుచు, 
నదియొద్దున పెరిగియున్న జోల్టుగడ్డీలో తన కొమ్మలు తగులుకొనగా 
నిలిచి, ఆంతటి జంరూమారుతమున కా జోల్డు గడ్డి చెట్టు తాళగలిగెనో 
యవి యాశ్చర్యపడి “నావంటి దృఢమయిన మహావ క్షమును సహితము 


53 


విటీచి నేల గూల్ప గలిగినవి ? యోరుగాలికి వహించి బలహీన 
తృణమైన ఏ వెట్టు సురక్షితముగా నిలువగలిగితివి? అని దాఏ నడిగెను. 
“ఆ మహావాయువు నెదరించుట ఏషృలమపవి తెలిసికొని నే నా 
సమయమునందు నీవలె స్వబలమును నమ్మి తలయెతుకొపి 
ప్రతిఘటించి విలువక గాలియొక్క యుదేక మడగువటుకు కొంత 
సేవను తలవంచుకొఏ యొదిగియుండి దావివి నామీదినుండి పోవిచి J 
గాలి వడితగ్గినతరువాత మరల ఎప్పటీయట్లు తలయెత్తు కొఏ 
విలువగలిగిననాను" అసి యది యుత్తర మిచ్చెను. 


గీ. విక్కి వీయుగబడుటకంటె వినయముననె 
సమధికపయోజనన మెందు సంఘటిల్టు ; 
న ,9ల్చకాల మోర్చున దల వంచుకొన A) 
ఘనత నెప్పుడు దల యెత్తుకొనగ వచ్చు. 
| క 
38. గొజ్ణెతోలు కప్పుకొన్న తోడేలు 
ఒక తోడేలు గొరైతోలు కప్పుకొవివచ్చి గొర్రెల మందలో 
(బివేశించి యజమానుని కనుమానము కలుగకుండ రాత్రివేళ నొక్కొక్క 
గొరైనే చంపి భక్షింప మొదలుపెట్టను. ఈ ప్రకారముగా గొవ్ని దినములు 
జరిగినతరువాత గొల్లవాడామోనము కపిపెట్టి, గొల్ణావేషము 
వేసికొవియున్న యా తోడేలు మెడకొక త్రాడు బిగించి చేరువనన్ను 
చెట్టుకొమ్మకు దావిని వ్రేలాడగప్టైను. ఆ వింత చూచి చుట్టుపట్ల 
పాలములలోననున్న గొల్ల వాండక్కడకు వచ్చి గొట్టి నేలయురితీయు 
చున్నావనవి యడిగిరి. “ఇది గొట్టే వేనము వేసిన తోడేలు గావ 
విజమయిన గొట్టెకాదు. ఏ వేనములో నున్నను తోడేలును 
పట్టుకొన్నప్పుడెల్లను నే విలాగుననే యురితీసెదను.” అవి చెప్పి 
పయివి గప్పుకొన్న చర్మము తొలగించి చూపి వారిభమ వివారణ 
చేసెను. అపుడు వారందణును మాయవేషము చేసినందున కిది 


54 


తగినశిక్ష యవి సంతోస్నించి వెడలిపోయిరి. 


గీ కవట వేషంబువలనను గలుగువాసీ 
వసుధ విజము బయల్పడువలుకె నిలుచు ; 
క్‌ల తెలినపపిమ్మట నెల జనుల 
౧ (ap) 
మోసగావివి దే సషింతు ర్‌సు పూసి. 


39. తోడేళ్శు గొణెలు 
వ్‌ ల 


తోడేళ కును గొల్టాలకును దర కాలము ఘోరయుద్ధము జరిగిన 
తరువాత తుద కుభయపక్షములవారును విసిగిపోయి సమాధానపడి 
యంతటినుండి పోరు మాని సుఖముగా బతుకవలెనని విశ్చ్వయము 


చేసికొనవిరి. గొట్టాలు తమ కావలికుక్కులను విడిచిపెట్టునట్టును, 
నంధి యేర్చాటులను పూర్ణముగా చెల్లించు వణుకును నమ్మకము 


55 


నన. 


కలుగుటకయి తోడేళ్ళు తమ పిల్లలను గొట్టెలవద్ద పూట పెట్టునట్టును, 
ఒప్పుకొందుమపి తోడేళ్ళు రాయబారులను బంవగా గొట్టె 
లాయొడంబడిక కొప్పుకొవి తమ కావలికుక్కలను బంపీవేసెను. 
సంధిపద్ధతుల ననుసరించి తోడేళ్ళు స తమపిళల్లలను గొల్జాలయొద్దకు 
బంవగానే యవి తల్టులు దగ్గలు -లేకపోవుటచేత నేడున మొదలు 
పెట్టెను. అది సందు చేసికొవి తా మిల్లడగా నప్పగించిన తమబిడ్డలను 
గొట్టెలు తిన్నగా చూడక యేడిపించినందున సంధి చెడిపోయిన దని 
మినపెట్టి తోడేళ్ళు గొల్టాలమీద దాడివెడలి కావలి కుక్కలు లేక్ష 
పోవుటచేత నసహాయములయి యున్న వావిపయివి బడి వావి 
నవ్న్చిటివి చంపి భక్షించెను. + 
గ. తెలివి గలవారు దుమ్టలపలుకు నమ్మి 
యొక్కయప్పుడు నేమణి యుండ దగదు 
ఆత్మరక్షణ మేమటి మహితు లాడు 
తేసెమాటలు పొటింవ హావి వచు గ్ర 


40. ఒంటికంటి జింక 


౨6 


ఒక జింకకు దైవికముగా కన్నాకటి పోయెను. అది యందుచేత 
మేతకయి ప్రతిదినము సముద్రపు దరికి బోయి నిటివైపునుండి 
యేమియు నపాయము రాదనుకొని (గుడ్డికన్నా వైపునకును 
వేటగాండను కుక్కలను దూరమునుండి చూడగానే పొరిపోవచు ఎనవి 
మంచికన్ను నేలనైపునకును బెట్టి మేత మేయుచుండును, ఇట్లు 
జరుగుచుండగా నొకనాడిద్దయి వేట కాండు చిన ఎపడన యెక్కి 
దానికి గనబడకుండ సముదము మీద మిక్కలి చేరువకు వచ్చి 
గుణీచూచి దానివి తుపాకితో గొట్టిర్సి గండుదెబ్బతగిలి చచ్చునప్పుడది 
“అపాయము వచు  ననుకొన్న నేలవైవునుండి నా కేయపాయమును 
లేకపోయినది. అపాయము లేక సురక్షితముగా నుందుననుకొన్న.నీటి 
వూవున నుండియే నాకిప్పుడ (పొాణాపాయము సంభవించినది. 
(ప్రాణము నందలి యత్యాశచేత నేను విష్కోరణముగా నడవి విడిచి 
సముద్రమునకు వచ్చి యీవిపత్తు దెచ్చుకొన్నాను.” అవి పరితపించుచు 
(ప్రాణములు విడిచెను. 
గీ ఒకటీ తా దలంపగ దైవ మొకటి తలచు 

గావునను మానవుండు తా జీవనంబు 

కొటుకె యెపుడు నత్యాశ గైకొనక ధర్మ 

చింత చేయ వలయు భగవంతు నమ్మి. 


41. నక్క, తెవులుగొంటి సింహము 


సింహము. వ్యాధిబాధితమయి యున్నదని యరణ్యములో నొక 
(పవాదము కలిగెను. అందుచేత నవ్వుడరణ గములోనున్న మ గ 
ములన్నియు సింహానందర్శనార్థము పోవ విశ్చయించుకొనెను గావి 
నక్కూమాతము వానితో జేరి పోక పోయెను. ఆది యెణినగి సింహము 
నక్కను పిలిపించి “నేను వ్యాధిగ్రస్తుడనయ లేవలేకున ఎప్పుడు తక్కిన 


57] 


సమస్త మృగములును వచ్చి నన్ను జూచిపోవుచుండగా నివుమాత్ర 
మేల రావైతివి ? అని యడిగెను. స్వామి 1 తక్కినజంతువుల 
కెంతప్రభుభక్తి కలదో యంత ప్రభుభక్తి దేవరవారియెడనాకును 
గలదు. నేనును దేవరసందర్భసార్థమయి యనేక పర్యాయములు 
లమ గృహద్వారము వరకును వచ్చినాడను, అయినను 
స్వామిదర్శనమునకు వచ్చినమృగము లనన్నియు లోపరికి బోవులయే 
కాని మరల వెలుపలికి రాకుండుట గుహాముఖము నందలి యడుగుల 
జాడవలన దెలిసికొవి గుహలో నేదో వైపరీత్యమున ్న దని భయపడి 
లోపల నడుగిడుటకు సాహసింపలేక పోయినాను" అని నక్క ప్రత్యుత్తర 
మిచ్చెను. విజముగా సింహమునకు రోగపీడ కలుగనేలేదు. ఈ 
మినమీద మృగములను లోపలి నాకర్షించి యనాయాసముగా జంపి 
' భక్షింప వచ్చుననవి సింహమే యీ పన్నుగడ పన్ని వట్టి ప్రవదము 
వేసినది, 
గీ. పరులకు దటస్థ మైన యాపదలవలన' 
దెలివి గలవారు బుద్ధివి దెచ్చుకొండ్రు, 
కావునను బుద్ధిమంతులు కను గలిగి 
యనయమును లోకవృత్తంబు లరయవలయు. 


6666499909 


42. డేగ్క కాపువాడు 


ఒక కావువాడు తనచేవిలోవి జాన్నకంకు లన్నియు కాకులు తివి 
పోవుచుండటచేత వానిని పట్టుకొనుటకయి చేరువ చెట్టుమీద నల 
పవ్ని తాను దూరముగా విలుచుండి చూచు చుండెను. అప్పుడు డేగ 
యొకటి యొకపావురమును తలుముకొని వచ్చి యా తొందరలో 
వలలో బడెను, ఇట్లాడేగ వలలో దగులుకొవి కొట్టుకొనుచుండగా 


58 


గాపువాడు వచ్చి దావివి పట్టుకొవి చంపబోగ్గా, అది “ఓయీ! నను ్న 
చంపుటకు పీకు నేనేమియు స నవేకారము చేయలేదు, నేసపావు రమును 
బట్టు కొనుటకయి వీ పాలమునకు వచ్చితినే కావి సీ చేవిలోవి 
గింజలు మేయుటకయి రాలేదు, కాబట్టి నా ప్రాణములు గొనక నను వ 
విడిచి పెట్టుము” అసి ప్రార్థించెను, “ చంపుట కయి నీకీ పొవుర మేమి 
యపకారము చేసినది?” అని పలుకుచు వాడు దానివి మెడవిలిచి 
చంపెను. 


గీ. మదివి బరు లెట్లు చేయ గోరుదు మొ మనకు 
బరుల కస్ట చేయగ జూడవలయు మనము 
ఒరుల కపకార మొనరింవ నూహ చేయ, 
నవల మనకును నవకార మావహీల్టు, 


43. పిలి యెలుకలు 
న్ని 


ఒక గృహము నందెలుకల బాధ యతివిస్తారము కాగా ఆ యింటివా 
రొకపిల్లిని దెచ్చి పెంచిరి, ఆ పిల్లి వ్రతిదినమును దొరకిన యెలుకల 
నల్ల బట్టే భక్షింపసొగెను. ఈ (ప్రకారముగా గొతకాలము జరిగినమీదట 
దమసంఖ్య యంతకంతకు దక్కువగచు వచ్చుచున్నందుల కెంతో 
చింతనొంది యెలుకలన్నియు నొక చోట సభచేసి యాలో చించుకొవి 
యింక ముందెవ్పుడును తా మటుకమీ దనుండి క్రిందికి దిగి రాకుండు 
నట్టు నిశ్చయము చేసికొనెను. ఆ విశతీమమునుబట్టి యెలుకలు 
(క్రిందికి రాకుండుట కవి పెట్టి మార్దాలము కడుపుచిచ్చు చేత మలమల 
మాడుచు మూసకములను మాయోపాయముచేత నాకర్షించి పట్టు 
'కోవలెనని యాలోచించ్చి వెనుకటి కాళ్ళు గోడలు నున యొక 


వం 


చిలుకకొయ్యకు తగిలించి యూపిరి బిగబట్టి చచ్చినటు తల క్రిందుగా 
వేలాడుచుండెను. పిల్లీ యీ ప్రకారముగా గొంతసేపున్న తరువాత 
నృద్ధమూనకమొకటి మెల్లగా గోడమూలకు వచ్చి తొంగిచూచి 
“ఓహో! మాయలమారీ! నీ విక్కడనే యున్నావా? అప్టే యుండుము. 
సీ చర్మమొలిచి లోపల గడ్డివేసికుట్టి ఏలువబెట్టినను విన్ను నేను 
నమ్మను.” అనవి పలికి తొలగిపోయెను. 


గీ.  అనుభవంబునుబట్టియే యవనియుందు 
జనులకును దెల్వి యబ్బుట సహజగుణము, 
కాలు గాలి శ్రమంపడుగండుబిళి 
నిప్పువద్దకు బోవునే యెపు ఎడైన. 


44. దుఃఖకర వివాహము 


ఒక యెలుక యూరిత్రాడు కొటీకి సింంముయొక్క ప్రాణము 
రక్షించినందున దావియం 'దత్యంతాను[గ్రహము కలదయి కోరిన 


60 


యుసకారమును జేయు దలచుకొని యా సింహమెలుకను జూచి సీ 

కేమి కావలయునో కోరుకొమ్మవి చెప్పెను. రాజానుగహముచేత 
గర్వించి దేహము మజచినదయి యాయెలుక యేది యడుగదగునో 
యేది యడగదగదో యన్న చారములేక తాను గొప్పవాడను గావలెనన్న 
దురాశచేత సింహముయొక్కు కొమారైను తనకిచ్చి వివాహము చేయ 
వలసిననదని గోరుకొనెను, అన్నమాట దిరుగక సింహము రం 
హాగ్గానానుసారముగా తన పుత్రికను మూషకమునకిచ్చి వివాహము చేసి 
కొత్తయల్లునికోరిక చెల్లించెను. అటుతరువాత ఫధూవరు లొకనాడ్లు 
ననవిహారము చేయుచుండగా బ్రమాదవశమున భార్యయొక్క 
పాదమొకటి భర్తమీద పడి నందున తక్షణమే యాయెలుక పెండ్రికొడుక్తు 
'పియురాలి యొక్క నఖక్షతసుఖముభవించుచు కాలియడుగున నలి॥ 
పోయి యనాయాసముగా స | ర్ల్షన్గుడయ్యెను, 


గీ. వంశమందను స్థితియందు వయసునందు 
సర్వవిధముల బేండ్రికి సమత వలయు; 
సమతలేసి వివాహముల్‌ చాలవణుకు 
నంతమున దుఃఖ హేతువు లగుచు ముగియ , 


45 పిచ్చుక్క యితరపక్షులు 


ఒక కాపువాడు తన పొలములో జనుపవిచ్తులు చల్చుచుండెను. అ¢ 
చూచి పిచ్చుక తక్కినవక్షులవద్దకు బోయి, వేటగాండ్రసంఖ్య ములయి 
సాధువక్షులను ప్రతి సంవత్సరమును పట్టి హింసింపగలునః! 
యీచెట్టునార పేని చేసిన దారములతో నల్రిన పలలమూలముననే 
కాబట్టీ యిప్పుడే మన మందరమును జేరి చల్చినవిత్తనముల నె 
మొలవక మునుపే యేణి నాశనము చేయవలెనవిచెప్పెను. ఆ 
పక్షులామాట లలక్ష్యముచేసి యూరకున ఎందున కొన్ని దినముల 


61 


లోనే జనుపవిత్తులు మొలకలెత్తి భూమిమీద తల చూపెను. 
అప్పుడాపిచ్చుక మరల పక్షులను పిలిచి యింతటనైను బుద్ధి 
తెచ్చుకొనిషక్షికులమునకు ప్రాణాపాయ కరమయిన యా జనుపసారును 
మొలకలతోనే ఏకివేయవలసినదని వేడుకొనెను. ఆ షక్షు లప్పుడును 
దొవిమాట యాదరింపనందున జనువ యొక్కూలు పెరిగి చెట్టు కా 
నారంభించెను. అప్పుటికిని నమయము మించిపోలేదసి చెప్పి 
యాచెట్తళను వేళ్లతో పెల్లగించి రూపుమాపవలసినదవి కడసారి 
పిచ్చుక యా పక్షులను మరల ప్రార్ధించెను. ఆ పక్షు లాపలుకులు 
పెడచివివిబెట్టి “నేటి కాలమునకు పక్షులలో నొక యపూర్వ దీర్ధదర్శి 
బయలు దేతొనని మీదుమిక్కిలి యా పిచ్చుకను పరిహాసము 
చేయజొచ్చెను. అంతట పిచ్చుక తనే కృషియంతయు వ గ్రమగుట 
జూచి రాబోవు సంగతిని కఏిపెట్టి ముందుగా మెలకువ పడిలేని 
మూర్ధశిరోమణులతో గలిసి క్షణకాలమును వాసముచేయరాదవి తలచ్చి 
జనుము పెరిగి త్రాళ్ళ కక్కలుకు రాకమునుపే యా పక్షులున్న 
యడవివి విడిచి లేచిపోయి యప్పటినుండియు మనుమ్యులు 
వానముచేయు గృహముల చూరులలో గూండ్డు కట్టుకొవి 
వివసించుచుండెను. 


గీ. ఆపదలు వచ్చినప్పు డల్హాడుకంటె 
నాదినే మాన్సుకొనుమార్ల మరయవలయు . 
ముందు చూడక |ప్రస్తతమునె తలంచు 
మూఢు డాపదలకు జన్మభూమి మగును. 


అశళిత చి 6 9 66 € ఈ 


62 
46. ఎద్దు కప్పు 


ఒక యెదు పాలములోమేయుచు క్రిందనున్న కప్పపిల్లల మీద 
ది ౧ 
నడుగుేయగా హొవిలో నొకటి నలిగి చచ్చెను. తొడనే కప్పపిల్ల 
లవి యు పరుగెత్తుకొవిపోయి తల్లి కాసంగతి తెలిపి తమ్ము నలుగ 
op) 
(తొక్కినంత పెద్దజంతువు ను తాము జన్మమెత్తిన తరువాత నెప్పుడును 
జూడలేదనిచెప్పెను. అది యెంత పెద్దదని తల్రియడిగెను. ఇంతింతయవి 
చెప్పశక్యము కానంత పెద్దదని పిల్లలు పలికెను. అప్పుడు తల్లికప్ప తన 
శరీరము పెంచి “ఇంతయున్నదా ?” యవి యడిగెను. ఇంతకంట పెద్దదని 
పిల్లలుత్తరమిచ్చెను. ఆ మాటలు వివి యా బోదురు కప్ప దేహము 
మటింత పెంచి ఏక్కి “ఇంత పెద్దదిగా నున్నదా * అవి మరల 
నడిగెను. ఏ వెంతపరిగినను దావితో సహస్రాంశముండవనిి పిల్లలు 
మాలుపలికెను. అందుమీద రోవము వచి ఎ అాకప్ప తానెంత 
పెద్దదిగా పెరగవలెనన్న యపేక్ష చేత పెరిగి యూపిరి బగబట్టి మరింత 
పాటయుబి బ్రింది తుటతుదకు పాటవిచి గ వచె ఎను. 
మ! ము యు 
గీ. అధికులను జూచి యోర్వ కహంకరించి 

తనకు లేనట్టి యాధిక్యమును నటింప 

ఘనవిపత్తుగు గావున దనదుస్థితికి 

మించువేషంబు వేయక మెలగ వలయు. 


63 


47. పాము, ఆకురాయి 


అ 
కీ = 
Er es a 
' 


ow ప్త 
|| 01111 ipa 
At AUT 
| 


పొమొకటి యొకనాటిరాత్రి మేతకయి బయలు దేరి కమ్మరవావి 
పవిశాలలో ప్రవేశించి తినుట కేమయిన దొరుకు నేమోయన్న 
యాశచేత పవిముట్లమీద బడ్కి ఆకురాయి నోటగలుచుకొపి గట్టిగా 
కొటుక నారంభించెను. అప్పుడా యాకురాయి దానివి జూచి నవ్వి 
న్‌ వెట్టిపామా 1 వీవేల వృధా శ్రమపడెదవు ? నే వితరవన్తువులను 
తినుదాననేకావి యితరముచేత నెప్పుడును తినబడుదాననుగాను. 
ఇనుము మొదలైన లోహములనే పొడుముచేసెడు నన్ను కొణుకుట 
వలన వీ.పండ్లు మొలువలు పోవుటయేకావి వేయి లాభము గలుగదు. 
కాబట్టీ నీవు నన్ను విడచి శీఘ్రముగా మణీయొక చోటికి బామ్ము" 
అవి పలికెను, 


= గీ, పలువు రీ లోకమునం దమ కలవికావి 
పనులకు గడంగి విర్వహింపంగ లేక 
కడపటను దొమె హానివి గాంతు రెపుడు 
కలుగునె ప్రయోజన మసాధ్యకార్యములను | 


64 
48. కుందేళ్ళు కప్పలు 


ఒక దినము పెద్ద గాలివాన పట్టి ఓరుగాలి చెవులు చిల్లులుపోవున 
ట్లుగా విసరనారంభించెను, ఆ ధ్వని వివి భయపడి కుందేళ్ళు కొన్ని 
సానాముఖముల పరుగులెత్తి యెందుబోయి నను ధ్వవి యంతకంత 
కధికమయి మటీంతభీతిఏ గలిగింపగా తాళజాలక్క అటువంటి తెంపులేని 
కష్టబీవము జీవించటకంటె నొక్కసారిగానీటి లో మునిగి యాత్మహత్య 
చేసికొవి తమ కష్టములను గట్టెక్కించుకొనుట మంచిదవి 
విశ్చయించుకొన్ని తమయెదుట గానబడుచునన్న సరస్సువద్దకు 
పరుగెత్తెను. అవి నీటిసమీపమునకు బోవునప్పటి కావలు కొడ్డున 
నున్న కవ్పున్నియు నకాల ప్రళయము వచ్చునట్లు భయపడి పరుగెత్తి 
నీటిలో దుమికి మునిగి యడుగుననకు బోయి యదృశ్యములయ్యెను. 
అప్పు డొక్క మునలికుందేలు కవ ఎఇ యా దుస్థితిని జూచి 
తోడికుందెళ్ళను జేరబిలిచి “ఆత్మహత్య మానుకొండి, మనకంపెనను 
నెక్కువ కష్టముగల జంతువు లిప్పుడు నాకంటికి గనబడుచున్నవి. 
లోకములో మన మొక్కరమే భాగ్యహీనులము కాము.. మనలను జూచి 
భయపడి వీటిలో బడుచున్న యీ కప్పలు మనక్షంభొను నిరా భగ 
దశలో నున్నవి. కాబట్టి వీనిఏి జూచి మన మిప్పుడు ధైర్యము 
తెచ్చుకొని యాపదలను శాంతతతో సహించుటను నేర్చుకోవలెను.” 
ఆవి చేప్పే వావి సావాసోద్యమమును మాన్చి వెనుకకు దీసికొని 
పోయెను. 


గీ.  అవగుణంబులలో నధైెర్యంబుకంటు 
నధికదుర్గుణ మొకటి లే దరసి చూడ 
ఆపదలయందు నీశ్వరు నాత్మ నమ్మి 
థైర్య మూవిన, ఢైర్యంబె తను శ్‌ గాచు, 


ఛి రితి 46 చి 6 46 


65 
49. కడుపు, అవయవములు 


పూర్వకాలమునం దొకసారి కడుపుతో నితరావయవములను 
శున్ముకలహి మొకటి సంభవించెను. అప్పుడు కార్యనిశృయము నిమిత్తము 
తక్కిన సమస్తావయవములును సభచేసి యాలోచనచేయ మొదలు 
పెట్టగా వావిలో నొకటి “మనము పడుశ్రమకు (ప్రతిఫలమేమియు 
జేయక తేరతిండి తివి యంత కంతకు తెగబలియుచున్నన యీ 
పొట్ట ఏమిత్తమయి మనమేల పాటుపడవలెను?” అవి పలికెను ; 
ఇంకొకటి “మనము కష్టపడి యమర్చిన సముస్తపదార్థములను పనిపాటులు 
లేక యూరక కూరుచుండి యనుభవించుట కీపాడు సొట్ట కేల 
వనన. అవి న్యాయము చెప్పెను, మణీయొకటి 
'“శ్రపటినుండి మన సేవను మానివేసి తిండి పెట్టక పొట్టను 
మాడి వేయవలెను” అవి కర్తవ్యము నుపదేశించెను. స 
నవయవములెల్ల నౌనౌ ననుకొవ్కి వస్తుపె ట్టి పొట్ట [కొవ్వడపవలెనవి 
యేక వాక్యతగా విశ్చయముచేసెను. ఆ విశ ఎయములను బట్టి పవి 
చేయక తిరుగబడి చేతు లాహారపదార్థములను నోటి కందియ్య 
మానుకొనను; నోరు పదార్థముల నందుకొనుట చాలించెను; పండ్లు 
నమలుట వదలివేసెను, గొంతుక 'మింగుట విడిచిపెట్టెను. ఈ 
ప్రకారముగా సాధ్యమయినంతవలు కవయవము లన్నియు; తమ 
తమ వ్యాపారములను గట్టి పెట్టి కడుపును శిక్షింపవలెనన ఎ దీక్షపట్టి 
యా నియమమును గొన్నిదినములు జరుపునప్పటికి దేహములోని 
రక్తమాంసములు ్లీణించి యెముకలు బయలు పడగ్కా బలహీనపడి 
చిక్కి చేతులు కదలమెదలలేకపోయెను; నోరు దౌడల 
నాడింపలేకపోయెను; పండ్లు వయికెగయలేకపోయెనను; గొంత్లుక 
యెండిపోయెను. అంతట నాయవయవము అన్నియు బుద్ధి తెచు కొని, 
తమ యవిచేకమునకు పశ్చాత్తాపపడి పయికి సోమరివలె గానబడినను 


జో 
కడుపు తమ యారోగ్య సౌఖ్యములకొణుకు సాహాయపడుచున్నదవి 
తెలిసికొవ్సి మరల యధావూర్వకముగా పొటువేడి తమతమ పనులను 
నిర్వహింప మొదలు పెట్టను. అటుపిమ్మబ గొన్ని దినములలో 
నడుమ గలిగిన బలహీనతపోయి క్రమక్రమముగా వెనుకటి జవసత్త ములు 
రాగా అవయనములస్నియు నైకమత్యముతో బరస్పరక్షేమ నిమిత్తము 
పాటిపడుచు నెప్పటి సుఖము ననుభ వించుచుండెను, 


గీ. భువినవి మనుజుడు తన సౌఖ్యమునకే కాక 
పరులకయి కూడ బుట్టింపబడినకతన 
స్వార్థవరతను విడనాడి సర్వజనులు 
వబొండొరులకయి శ్రమపడు చుండవలయు, 


50. ఎద్దు దూడ 
(టు 


ఒక యెద్దు పాలములో నాగలి యీడ్పుచుండగా జూచి యా 
పాలములోనే మేతమేసి బలిసి పాగరెక్కి గంతులు వేయుచున ఏ దూడ 
యొకటి దొనియొద్దకు వచ్చి గర్వముతో “ఓ యొద్దా ! సూర్యోదయము 
మొదలుకొఏ సూర్యాస్తమానమువలజుకును మెడమీద కాడి వేసికొఏి 
నిరామములేక దున్నుయ వీ వెంత విరా ఎగ్యపు బీవనము దీవించు 
చున్నావు ! ఇన్ని యేండ్లు గడచినను నీవు వీ యజమావికి బావిసవై 
యుండి బండపవి చేయుచు దుఃఖపడచుండుటతప్ప వేరేమియు 
నేర్చుకోలేదు, పిన ఎనయ్యు నీ కన్నుయెదుట నేనెట్టు సుఖపడుచున్నానో 
చూడు, కొంతసేపు చెట్లనీడను విశ్రమించుచు కొంతసేపు బయల 
గంతులు వేయుచు నేను నా చిత్తము వచి నట్టు నంచరింపగలను. 
స్వేచ్చ లేసి సీ కష్టడీననమును జూచి నాకు సంతాపము గలుగుచున్నది.” 
ఆవి పరిహానముచేసెను. ఆ యెర్దాయవ మానమునకు సహించి 


67 


దానిమాటలు గణనచేయక తనపని తాను జేసికొనుచుండెను. నాడు 
దున్న వలసిన పవియైన తరువాత పొలము కాపొ యెద్దు మెడకాడి 

విన్చీ దానివి వచ్చిక వీటిలో మేతకు విడిచి పెట్టను, 
మటణిీకొన్నినిమునములకు యజమానూడా దూడను బట్టుకొని 

దావిమెడలో వేపరొట్ట కట్టి తాను వెనుక మొక్కుకున్న (మొక్కు 
చెల్లించుటకయి నాటి సాయంకాల మాదూడను (గ్రామదేవతకు బలి, 
యిచ్చుట కొలుకు తీసికొవి పోవుచుండెను, తన సమీపమునుండి 
బలవంత ముగా ఏడు కొని పోబడుచున్నప్పు డెద్దు దూడచేరువకు 
బోయి చెవిలో మెల్లగా “ఓ వత్సా రెండు గడియల క్రిందట మహా 
గర్వముతో నాస్థితిని జూచి పరిహాసము చేసిన వీ కెప్పుడెట్టిగతి 
పట్టుచున్నదో చూచినావా ! ఈ పవి నిమిత్తమే నీ యజమానుడు 

యధేచ్చముగా విడిచి విన్నింత బలసీంచినాడు, వీస్టితి మంచిదో 
నాస్టితి మంచిదో యిప్పుడు నీకు బోధపడీనదా 1” అవి హెచ్చరించెను. 


గ,  పడుచుతనమును గర్వంబు బుడమిమీద 
జెలిమిమై సదా జనులందు గలిసియుండు; 
గావునను బాలు రెపు ఎడుగర్వమునను 
జేరి పెద్దల నెగగతాళి చేయరాదు, 


ల 966 46 


51. ఎమలి కొంగ 


దైవికముగా నొకనాడు నెమలియు కొంగయు నొకచోట 
సమావేశమగుట తటస్థించెను. అప్పుడు నెమలి గర్వముతో తోక 
పయికెత్తి చిత్రవరములు గల తన పింఛము యొక్క సాందర్యములు 
జూపుచు రూపహినమయిన కొంగను జూచి తిరస్కారభావముతో 
దావి శ్వేతవరమును గూర్చి హేళనముగా మాటాడెను. ఆ సంగతి 
కఏపెట్టి యా బకము దాని గర్వభంగము చేయవలెనని తలచుకొఏ 


వ మ 


68 


నెమలిని జూచి ఓ మిత్రమా ! ఒక్క ణెౌక్కులవన్నెలనుబట్టి 
చూచినపక్షమున పక్షి జాతిలోనెల్ల నెమళ్ళు మిక్కిలి చక్కవివగుట 
విశ్ళ్చయమే. అయినను భూమివి విడిచి పదిబారలు పయి కెగయక 
సదా వీచపదమునందే యుండి పయివన్నెలనుచిన్నెలును బట్టి 
మూఢులచేత మెప్పాందుచుండుటకంపె మావలె గగనమార్గమున 
మేఘమండల మతి క్రమించి మ హోన్నతపదము నొంద గలిగినయెడల 
నెమళ్లును సర్వ జనశ్లాఘాపా[త్రములయి యుండును గదా!” అవి 
యెత్తిపాడిచెను. 
గీ జగతిలోపల బాహ్యా వేనములకంళు 

సద్గుణంబులు గలుగుటి శ్రాఘ్యతరము, 

పయి మెటుంగులు రంగులపనలు లేక 

శుద్ధహ ఇదయులు లోకవి[శుతులు గారె? 


52. చిమ్మ మిడుత 


చలికాలము రాగానే సందడి చేయుచు చీమలన్నియు తమ 
కలుగుచుట్టును గుంపుగాజేరి తా మూవటుకును వేసవి కాలములో 
మునంతను బయికిదీస్‌ యెండబోసి 


నే ర్‌ © ౪ 
న్‌ నరో 
1 ఇటో . నే హలా ప ఖ్‌ 
రాలి జా చ కా ప స 
వాన్‌ x : 
కి 
Op తొ 


heed a 


69 


తూరుపాలుబెట్టి శీతకాల గ్రానము ఏమిత్తము బాగుచేసికొనుచుండెను. 

అప్పుడాకలిచేతను చలిచేతను బాధపడుచు నొక మిడుత వావి 
యొద్దకువచ్చి తనకు గొంత ధాన్యమిచ్చి శీతకాలములో తిండిలేక 
చావకుండ తన్ను కాపాడుడని మిక్కిలి దీనత్వముతో వేడుకొనెను, 
అప్పుడొక చీమ ముందుకు వచ్చి “మిత్రుడా 1 నీవు వేసవికాలమంతయు 
నెట్టు గడపినావు ? మావలె కష్టపడి పవిచేసి శీతకాలమునకు గావలసిన 
యాహారము కూడబెట్టుకోలేదా ? అవి యడిగెను. “లేదు, 
వసంతకాలమంతయు ఆటలతోను పొటలతోను వినోదముగా 

గడిఫినాను. నా కప్పుడన్నము పుట్టి పాడుశీతకాల మొకటి ముందువచ్చు 
నన్నన్మరణయే లేకపోయినది” అవి మిడుత యృుత్తరమిచ్చెను. ఆ 
మ్లూటలకు మందహాసముచేసే చీమ “అట్లయిన పక్షమున వేసవికాలములో 

పాటుపడక యాటపాటలతో కాలము వ్యర్థపుచ్చినవారు గీఛకాలములో 

వన్తుపడి చావవలసినవారే.” అని పలికి యేమియు వియ్యక దానివి 
సొగనంపెను. 


గీ. యౌవనంబున గాలుచే యాడుతటినె 
కూరి న ముదిమి కించుక దాచుకొనగ వలయు; 
'ప్రాయమును వేడుకల బాడు చేయువాడు 
వయసు జాణీనవెనుకను వ్యసన మొందు. 


క 069 


70 


53. బొంతకాకి, నెమళ్ళు 


బొంతకాకి యొకటి తనస్థితి తోత ఎస్తిపాంది యుండక తన జాతివారిని 
మించవలెనన్న దురతిశయము కలదయి యందందు తిరిగి నెమలియీక 
లేటితెచి ఎ తనతోకకు [గుచ్చుకొవి నెమళ్ళగుంపులోవికి బోయి 
చేరెను. అది తమలో వచ్చి చేరగానే యా సుందరమయూరములు 
మాలకౌకిసిజూచి యలిగ్శి దావ యెరవటెక్కల నూడబెటికి ముక్కులతో 
బొడిచి కాళ లో దన్ని యర్లదండనము చేసి యావలకు సాగనంపెను. 
ఇట్లు గర్వభంగము కలిగి యవమూనము జరిగిన మీదట నాకాకి, 
సిగ్గుతో నేడ్చుచు మరల వచ్చి తన బంధువర్గముతో జేరెను, అవి 
యా పలుగాకి యొక్క పూర్వపు దురహంకారమును దలచి తమలో 
* జేర్చుకొనక దావివి తటీమివేసెను. అది తలవంచుకొని తొలగుచుండగా 
నొక కాకి దానివి జూచి “ఓ చెడుగా 1 నీవు నీకరమైన స్థితితో తృప్తిపాంది 
యీ పేద్దచేనమును వేయకుండిన పక్షమున, నీవు కోరుకొవి 
చేరబోంీసీపారలో నవమానమును న్వజాతి వారిలో బహిమ్కారమును 
పాందక నుఖముగా నుండియుందువు. కుడిచి కూరుచుండలేక సీ 


"గగ 


వీలేవిపోవి చేనము వేసినందుకు నీవు తగిన.గర్వప్రాయశ్చత్తమెనది" 
అవి పరిహసించెను. 
గీ తనకు దగనివేషంబును దాల్పబోక 
యెలరు యధార్ల గతినె వరిల వలయు, 
వ, అలో థం 
అర్హతకు మించునాధిక్య మభినయించు 
సీచుడు న $వక్షపరపక్షనవింద్యు డగును. 


54. ఇంద్రుడు బండివాడు 


బండివాడొకడు తన కజణ్బలబండిఏ బురద నందులో నుండి 
తోలుకొవి పోవుచుండగా చక్రములు రొంపిలో దిగబడ 
యొడ్లెంతలాగినను బండి కదలకపోయెను. ఆది చూచి బండీదిగి 
సిలచి వాడాకాశమువంక జూచి చేతులు జోడించి తనకు సాయము 
చేయవలసినధవఏ యిం|దువి ప్రార్థించెను. అప్పుడు దేవేందు డక్కడ 
(ప్రత్యక్షమయి మేఘములలోనుండి మొగముచూప్కి (క్రింద చేతులు 
జోడించుకొని నిలువబడియున్న బండివావివి జూచి “ఓరి మూర్భుడా! 
ఆకాశమువంక బూచుచు పవిచేయక యూరక మొద్దులాగున 
ఏిలుచున్నావేమి ? ఎడ్లనుతట్టి యుత్సాహవరిచి సీ సత్తువకొలది 
రెండు చేతులతోను బండిచక్రములుపట్టి గట్టిగా (తో యుము, నావలన 
సాహాయ్యము పాందుక్రమ మిదే” అవి చెప్పెను. అంతట వాడిందుడు 
చెప్పిన ప్రకారముగా తనసత్తువ యంతయు జూపిచితోయగానే 
చక్రము బురదలోనుండి లేచి బండి కదలెను. 


గీ... ఒడలు వంచి బాగుగ గష్టవడెడునట్టి 
వానికే తోడుపడును దైవంబునెపుడు; 
పనికి జొరక దేహము దాచుకొనెడునట్టి 
మందున కెవండు తోడ్పడ మది దలంచు ? 


కుక్క తన క్రియ్యవలసిన యప్పు తీర్పవలసినదవి గొజ్టాతో 
లేవితగచొకటి పెట్టుకొనెను. గొల్టా తన కాబుణనంగతియే 
తెలియదనిచెప్పెను. అప్పుడు కుక్క మధ్యవర్తులవద్దకు పోదము 
రమ్మని గొల్బ్టాను బిలుచుకొవిపోయి తోడేలును [గద్దను 
ధర్మాధికారులుగా నుండి తగవు తీర్చవలసినదని కోరెను. 
అవిమాధ్యన్థ్యమున కొపు ఎక్‌ొవి స్యాయాధిపతులవలే మంచిబట్టులు 
వేసికొని ధర్మవిర్ణయము చేయుటకయి గంభీరముగా గూరుచుండి 
వాది (ప్రతివాదములు విన్కి అప్పు వుచ్చుకొన్నందునకు సాక్ష్యము ' 
లేకపోయినను వాదిపక్షమున న్యాయము తీర్చెను. తీర్చు ప్రకారముగా 
, వెంటనే కుక్క గొట్టె మీదబడి దావివి కటిచి చంపగా వాదియు 
న్యాయాధిపతులును గలిపి దావి మాంసమును పంచుకొని తివిరి. 


73 
గీ. లంచము గ్రహించి కొపంలుముంచువారు 
తగవులను దీర్చుటకు .ధర్మదాత, లైన, 
మూలముట్టుగ ధర్మంబు మూలబట్టి 
నత్చురుషుల కనర్ధంబు సంభవిల్డు 


56. కాకి కుండ 


కాకి దాహముచేత బాధపడుచు సీటినిమిత్తమయి వెదకుచుండగా 
నొకచోట దావి కొక కుండ కనబడెను. అప్పుడది సంతోషించి 
కుండవద్దకు బోయి చూచున ఏటికి దానిలో సీ రట్టడుగున నుండెను. 
అందుచేత నా కాకిమెడ చాచియు తల క్రిందుగా వేలియు సీరందుకొన 
జూచెనుగావి యెన్నివిధములు కృషి చేసినను దాపి యభీప్పితము 
ఫలించినది కాదు. తరువాత కాకీ యాకుండను తలక్రిందుచేసి క్రింద 
కారిననీరు [త్రాగవలెనవి ప్రయత్నము చేసినను కుండ మిక్కిలి 
బరువయినదగుటచేత దానిని కదలించుటచే సాధ్యమయినది కాదు. 
అటు పిమ్మట నేమి చేయుటకును తోచకకాకి కొచెము సేపాలోచించి 


74 


యా చేరువను గులక రాళ్లుండుటచూది యా రాళాక్కాక్కటే 
ముక్కున గజుచుకొఏ వచ్చి యాకుండలో బడైచి వీరు పయికివచి గన 
తరువాత మెడవంచి కావలసినవీరు త్రాగి దాహము తీర్చుకొని తనదారిని 
పోయెను. 


గీ. పసికి మంచియాలోచన వలయు మొదల; 
ఏన్ఫలం బగు బలమెల్ల నేర్చులేక 
బలము యోచన రెండును గలియునేవి, 
సర్వర్యంబులను గృషి నఫలమగును. 
ఉల శిత శ 6 శిల 
57. దుప్పి, దుప్పిపిల్ర 
ఒక దుప్పి మిక్కిలి బలిసినదయి కండ కొవ్వున కనబడినవావి నెల్ల 
గొమ్ములతో పాడుచుచు కాళ్లతో తన్నుచు మందలలోగల దుప్పుల 
కస్నిటికిని భయము కలుగజేయుచుండెను. ఇట్లుండగా నొకనాడు 
దుప్పిపీల్ల యొకటి దావి యొద్దకు వచ్చి “అమ్మా ! సీవింత బలిసి 
యీిపెలవంటి కొమ్ములతో బొడిచి మందలో గల దుపు ఎల నవ్నిటివి 
దణీమి బెదరింప శక్తి గలదానవయ్యున్సు ఏకంటె జిన్నవయిన 
వేటకుక్కల మీద వీ బలమును జూపక వావికూత వినబడగానే 
సాణీపోయెదవేమి ? అవి యడిగెను. “సీవన ్నట్లీవ్పుడు నా దేహములో 
పున్యులవ్లగా జవసత్వములున్నవి. ఆ బక్క కుక్కల నొక్కాక్కదావినే 
యొకొక్కషఫోళనతో నేలపాలు చేయగల బలము నాకు గలదనియే 
నా నమ్మకము. ఇంకొకసారి వేటకక్క నామీదికి వచి నప్పుడు పడ[గుమ్మి 
నా శక్తి నంతను జూఫి' దానికి బుద్ధివచ్చునట్టు చేయవలెనని 
ప్రతివర్యాయమును నేను మనస్సులో ననుకొనుచునే యుందును. 


75 


అయినను కుక్కు నాకంటబడగానే నాకాళ్ళు నామాట వినక మనసును 
భయపెట్టే నన్ను కుక్కతో బోరాడనియ్యక దూరముగా వీడ్చుకొవి 
పోవుచుండును, నేమి చేయగలను ? ఎవ్వరికిని స్వభావమును 
మీటుట శక్యము కాదుగదా ?” అవి దుప్పి చెప్పెను. 


గీ పయికి మాటల నెవ్నిటి బలుకుచున్న 
బనితణీని స్వభావము మార్పు గనకయుండు, 
జగతి దీర్ధ కాలాగతాచారములును 
'రెండవన్వభావములుగ నౌ చుండు నెపుడు, 


58. తోకలేని నక్క 


ఒక నాటిరాతి యొక నక్క తోక కత్తెరబోనులో చిక్కుకొవి 
యూడిరాకపోగ్కా తోక పోయినను [ప్రాణములు తప్పించుకొవి 
యీవలబడిన జాలునవి సంతోషించి యా నక్క తోక |తెంచుకొవి 
పాణీపోయెను. అది తరువాత దన యింటికి బోయి సావకాశముగా 
తన వమొండితోకను జూచుకొవి తనవారి కీ సంగతి తెలిసినపక్షమున 
గులమువారిలో దనకు దలవంపులుగా నుండునవి తలచి యటువంటి 
యవమానపు బతుకు బతుకుటకంటె మరణము నొందుట మంచిదవి 
యెంచుకొనెను, కావి మటేకొతసేపటికీ ప్రాణములమీద యాశచేత 
నా సాహసకృత్యమును మావివేస్కి దైవికముగా వచ్చిన కష్టముల కోర్చి 
కష్టములవలన సహితము లాభమును బొందనేరు కొనుట బుద్ధిమంతుల 
అక్షణమపి తలపోసి తన బంధువర్గము నంతను ఒక చోట బోగుచేసి 
సభచేస్కి యా సభలో తోక లేకపోవుటవలని లాభములగూరి (| 
మ హోపవ్యానమొకటి చేస్తి తోక (త్రెంచుకొని లాభకరమయిన యీ 
నూతనాచారము నవలంబించి నుఖపడవలసినదవి యవ్విటికీవి 


76 


హితోపదేశము చేసెను. అది చేసిన యుపన్యాసములో సామాన్యముగా 
తోక యనుపయుక్తమగుటయు, జర్రీతోక యుండుటవ లపాదలలో 
తగులుకొనుట మొదలయిన యనేక కష్టములుసంభవించుచుండుటయు 
తోక లేకపోవుటవలన శీరీరమున కధికసాందర్యము వచ్చుటయు 
వెనుకటివలె వట్టి యూహలచేతనే కాక తోకలేని సాఖ్యమిపు డు తా 
ననుభవమువలన గవిపెట్టుటయ, పెంచి చెప్పెను. ఆ యువన్యాసము 
ముగిసిన తరువాత విశేనలోకోనుభవము గలిగిన ముదినక్క యొకటి 
ముందుకు వచ్చి యా మొండితోక యువన్యాసమునకు విజమయిన - 
కారణము నూహించి తెలిసికొవి “మిత్రుడా! వీవలెనేయెవు ఎడైనను 
మేము కత్తరబోనులో తగులుకొనుట తటస్థించినషక్షమున మేమప్పుడు 
స్వానుభవమువలన తోక తీసి వేసికోవలసిన యావవశ్యకమును 
దెలిసికొవి యా ప్రకారముగా జేసెదములే” అవి మందహాసముతో 
బలికి బంధుబ్బందమును వెంటబెట్టుకొఏ లేచిపోయెను. 
గీ. తమదు దువృవర్తనమున దపు దారి 

(లొక్కియితరుల (బొక్కింప దొడరువార 

లన్యహితబోధకు ననర్హు లగుట తెలిసి 

వారిబోధ విరాకరింపంగ వలయు. 


59. ఇం|దుడు, లొట్టిపిట్ట 


వృవభములు మొదలయిన జంతువులకు వలె గొమ్ములు గాప్కి 
యితర జంతువు లకువల వితరవిధములయిన రక్షణాసాధనములుగావి 
తనకు లేకపోవుటచేత దేవుడు తన కన్యాయము చేసినాడవి 
మొల్బుపెట్టుకొపి ఇకనయినను దనకు దగిన వరిహారము 
కలుగజేయవలసినదవి యొక లొట్టిపిట్ట యిందుని బ్రార్ధించెను. 


77 


దేవువిబుద్ధికి సంతోషించక యటువంటి తెలివి మాలిన కోరికను 
కోరినందునకయి యిందుడు దావిమీద కోపపడి “నీ బుద్ధిహానతకు 
శిక్షగా వికముందు నీకు కొమ్ములు మాత్రమేకాక చెవు లకూడ లేకుండ 
పొట్టిగా జేసెదను," అవి పలికి దావ ప్రార్థన విరాకరించి పంపివేసెను. 


గీ  క్ష్మాతలంబున దనకు సౌఖ్యంబుకొలుకు 
నేమి కావలెనో మర్త్యు డెణుగలేడు 
నరుడు తా గోరునది యెల్ల బొరయునేవి 
పూర్వపునుఖంబు గూడ గోల్పోవ వచ్చు. 


60. కాపువాడు, కొంగ 


తన చేవిలో వండిన ధాన్యమును విత్యమును వచ్చి తివి 
పోవుచుండుటచేత కాకులను బాతులను పట్టుకొనుటకయి కాపువాడు 
పాలములో వల పన్నగ్యా కాకులతోను బాతులతలోను వచ్చి యొక 
'కొక్ళెరకూడ దావిలోబడెను. అప్పుడాకాపు నలలోబడ్డ పక్షుల 
నవ్నిటివిబట్టి యొక్కొక్క దావినే బాతులను కాకులను జంపుచు వావి 
మధ్యనున్న కొక్కెర మెడకూడ బట్టుకోవి చంపబోగ్యొ కొక్కెర తాను 
నిర్దోషినవియు తక్కినవావివలె తా నా చేసిలోని ధాన్యమును దొంగిలి 
తినుటకయి రౌలేదవియు తన పోషణములో నున్న వృద్దులయిన 
తల్లి తండు రీంట దనరాకకయి యెదురు చూచుచుందురవియు 
చెప్పి తనకు ప్రాణదొనము చొంటవలన్‌నదవి వేడుకొనెను, “నీవు 
“చెప్పేనదంతయు సత్యమే కావచ్చును. అయినను దుర్మార్గుల గుంపులో 
గలిసీయుండగా విన్ను 'బట్టుకొన్నాను. కాబట్టి ఏన్నూరక 
విడిచి పెట్టగూడదు, దుస్సహవాసము చేసి నందునకయి సీకును దున్టుల 
కర్లమైన శిక్ష కావలసినదే" అవి కాపువా డుత్తర మిచ్చెను. 


78 


గీ. సర్వదా దుష్టతతితోడి సంగమంబు 
పుడమిలో నాపదల కెల్ల మూల మగును; 
కోవున వివేకి మిత్రవర్గంబు గూర్చు 
కొనుటలో నెంతొ (వద్ద గైకొనగ వలయు. 


61. ఎమరలియిక్కు మొట్ట 


ఎల్లవారును మెచ్చుకొనట్టుగా కోయిల కటువంటీ మృదుమధుర 
కంఠస్వరమును దయచేసి తనకట్టి కంఠనాదము ప్రసాదించకపోవు టచేత 
నన్యాయము జరిగినదనియ్యు తాను నోరువిప్పి పాడబోయినపు ్ర 
డెల్లరు తన వికారమయిన కీచు గొంతుకను జూచి యందలును 
నవ్వుదురవియుు నెమలి దేవునితో మొట్ట పెట్టుకోనెను. దేవుడు 
దానివి దయతో నాదరించి “కోయిలకు శ్రావ్యవాదమున్న వీకాలోపము 


79 


కనబడకుండ ఏరుపమానమయిన సౌందర్యమున్నది. కాబట్టి నీవ, 
విచారింప వలసిన పవిలేదు." అనని యోదార్చెను, “కర్ణరసాయనము 
లయిన పలుకులచేత నన్నది మించుచున్నప్పుడు నాకీ కేవల 
దేహసౌందర్యముతో నేమి ప్రయోజనము ? అవి నెమలి మరల 
విన్నవించుకొనెను. అప్పుడు దేవుడు దానిని జూచి “ఓ మయూరమా! 
వినుము. సృష్టిలో నాక్కాక్కుపక్షి కొక్కొక్క యాధిక్య మియ్యబడినది, 
సీకు జక్కదనమియ్యబడినది;' గురుత్మంతునకు బలమియ్యబడినది; 
కోకిలమునకు మధరరుత, మియ్యబడినది; చిలుకకు మాటాడశక్తి 
యియ్యబడినది. పావురమునక్తు సాధుత్వమియ్యబీడినది. అవి 
యన్నియు తమ తమ స్థతులతో తృప్తీపాంది సంతోషించుచున ఎవి =. 
వీవు విష్కారణముగా పరితాపపడుచుండ దలచుకోవి పక్షమున్క వావి 
వలెనే వీవును పీస్టితితో తృషప్తినొంది సుఖించుటకు నేరు కొమ్ము” 
అవి పలికి దావిని బంపివేసెను. 
గ.  నసకలసౌఖ్యంబులకును వీజగతిలోన 

సతతమును దృష్తియే ముఖ్యసాధనంబు, 

న్యాయలబ్దంబుతో దృష్తి నందలేక 

తొలగని దురాశలకు బోవ దుఃఖ మొదవు. 


6696666669 
62. పిల్లి పుంజు 
ఒక పెంపుడు పిల్తి చిరకాలమునుండి యొక బలిసిన కో డిపుంజుమీద 
కన్ను వేసియుండి దావినెప్పుడయిన బట్టుకొని భక్షింపవలెనఏ మనస్సులో 
విశ్సయించుకొసి యొకనాడు ప్రాతః కాలమున నేమలుపాటున 


దాసిమీదపడి పట్టుకొవి “ఎప్పుడును క్రిందసిలువక యెగీసి పడుచుండెదు 
ఏన్నిప్పుడు చంపక క్షమించి విడుచుట కేదయిన హేతువున్నదా?" 


80 


అవ యడిగెను. తెల్లవాణుజామున కూసి కాలమును దెలిపి యెల్లవారివి 
లేపి సలకు బంపుచుండుటచే దాను మనుమ్యల కుపకారము 
చేయుచున్నందున తన ప్రాణము రక్షింపవ లయునవి పుంజు చెప్పెను. 
“ఓరి బుద్ధిహీనుడా ! అందుచేతనే నాకు నీమీద మహాకోపము, నీవు 
తెల్లవాబుజామున లేచి కీచుగొతుకతో నలుచి మనుష్యులకు 
నదాభంగము చేయుచునా వు. ఇంతకాలమునుండి నివు (ప్రతి దినమును 
మంచివారివి ద చెడగొట్టుచున్నప్పుడు నీకు తగిన శిక్ష చేయక నేనిక 
చూచి సహించి యూరకుండలేను. నీవిప్పుడు చెప్పుకొన ఎ దానివలనే 
సీవు వధ్యుడవని రూఢివడుచున్నది,” అని దావిని చంపి విందుగుడిచెను, 


గీ క్రూరు డొక యకృత్యము చేయగోరినపుడు 
తగుసమాధానము లభించు దతక్షణంబ 
తాను బిజ్జాను బాదంగ దలచుకొన Ap 
మొదటిచెట్టుననే చువ్వ యొదవుగాదె ? 


63. చిణుతపుల్కి నక్క 


ఒక దినము చిటుతపుయొకటి తన శరీరముమీది మచ్చల 
యందమును జూచి యానందించుచు అటువంటి చక్కని చుక్కలు 
లేకపోవుటచేత సింహమే తన కాలిగోరును బోలనపు ఎకు తక్కినమృగము 
లేమిలెక్కయవి మహాగర్వముతో బలికి తన్ను దామెచ్చుకొవి 
పాగడుకొనుచుండెను, అ గర్వాలాపములు విని యొకనక్క తనకది 
పరాభవముగా భావించుకొవి కోపము తెచు కొప్కి దాసామాటలవలన 
దనకు మాత్రమేకాక వనములోని మృగకులమున కెల్లను గలిగిన 
యవమానదుఃఖము దగిన (ప్రత్యుత్తర మిచ్చి పోగొట్టవలెనవి 


81 

నిశ్చయించుకొని ధైర్యసాహనములతో చిటుతపులిసి జేరబోయి ఓ 
మితుడా | ఏ గొప్పతనమును గూర్చి నీవిప్పుడు పడుచున్న 
యభిప్రాయము సరియయినది కాదు. లోకములో బుద్ధిమంతు 
లొకి గొవ్పతనమును లోవలి గుణసామర్థ్యము లనుబల్టీ 
సిర్ణయింతురుగాని పయితోలుయొక్క చక్కదనమును బట్టి విరయింపరు. 
దేహసౌందర్య మెప్పుడును మనస్పాందర్యమునకు చాలదు సుమా 
అవి పలికి దానిని తలవంచు కొనునట్లు చేసెను. 


శి 


గీ. _ హృదయసాందర్యమునకు నొక్కించు కైన 
దేహసౌందర్య మెప్పుడు దీటురాదు 
కావున ఎరంతరంబును గడగవలయు 
సద్దుణాలంకృతుల బూన సర్వజనులు, 


ళ్‌ 


64. నక్క, మేక 


అ 

అంచుమీద కాలానుకొని ఏరు |త్రాగబోయి నక్క నూతిలోబడి 
యేవిధముచేతను బయికి రాలేకయేమియు తోచక యీ గండము 
గడచి నేడెట్టు గబ్ట్బక్కి బయలబడుదునాయవి యాలోచించుచుండెను, 
ఇంతలో గొంతసేవటికి మేక యొకటి నీరు (త్రాగవలెనపి 
నూతియొడ్డునకు వచ్చి నీటిలోనున్న నక్కనుజూచి “అయ్యా | 
ఈనీరు తియ్యగా నున్నదా అని యడిగెను. “ఈ 
ఏరమృతప్రాయముగానున్నది. అందుచేతనే నేనీ పీరు కడుపునిండ 
కావలసినంత |తౌగియు వదలిపోలేక యీ వీటిలోబడీి 
యీదులాడుకొనుచున్నాను. ఈ వీటిమాధుర్యము దీవిలో దిగి 
యనుభవించిన వారికీగాని తెలియదు. నీవు కూడ దిగివచ్చి 
దీసిచవిచూడుము.” అని నక్క మిక్కిలి యాసపు ట్టునట్టుగా పలికెను, 
ఆ మాటలు నమ్మి మాలుమాటాడక వెంటనే మేక పీటలో దుమికెను 
అప్పుడు నక్క మేకయొక్క కొమ్ములూత చేసికొవి సీటీ పయినుండి 
గట్టుమీదికి దుమిక్కి పయికి రాలేక వీటిలో కొట్టుకొనుచున్న మేకను 
నూతిలో దిగవిడిచ్హి హాయిగా దావిదారివి బోయెను. 


గీ. కూళయును సాధు వొక్కుచో గూడీరేప్కి 
వలువ నుజను వంచించి లాభంబు నొందు; 
సిర్మలులు మాయలను బన్న నేర్వ రెపుడు, 
నేర్చినను (బయోగింపరు సీచమతివి. 


65. పడచువాడు, పిలి 
లా, 


పిల్లియొకటి యొక పడుచువావిన్ని జూచి కామించి హవికి భార్య 
కావలెనన్న యాశచేత దును ఏ మన్యకన్యనుగా మార ఎవలసినదవి 
లక్ష్మీదేవిని వేడుకొనెను. దాని ప్రార్థన నంగీకరించి భక్తనులభురాలయిన 


83 
యా దేవి పిల్లిని సుందర కన్యనుగా మారి వేయగా ఆ పడుచుదాదు 
దొని సౌందర్యమును జూచి మోహించి యా కన్యను వివాహము 
చేసికొనెను. తరువాత నానూతనదంవతు లొకనాడు 
శయ్యాగృహమునందు గూరుచుండి వినోదించు చుండగా వధువు 
యొక్క ఫూర్వగుణము మాణినదేమో పరీక్షింపవలెనని లక్ష్మీ దేవి 
యామెముందొక యెలుకను విడీచిపెట్టను. ఎలుక కంటబడగానే 
యా[కొత్త పెండకూతురు పెండకొ దుకుమాట మణుచిపోయి 
మంచముమీదినుండి యుణికి యెలుక వెంటబడెను. ఆ పనికి 
కోపమువచ్చి యన్యోన్యానుకూల మయిన గుణసంపద కలిగియుండిన 
గాని వధూవరులు సుఖపడజాలరవి యెంచి లక్ష్మీ దేవి తక్షణమే యామెను 
మరల మార్జాలమునుగా మారి వేసెను, 
గీ, బాల్యకాలమునుండి యభ్యాసపడిన 

సవాజగుణముల విడుచు టసాధ్య మెందు, 

కావునను సద్గుణంబుల గరము బిన్న 

నాటీనుండీయు మనసున నాట వలయు. 


66. చిణుచేప్క జాలరివాడు 


బెస్తవా డొకడు దినమంతయు నదిలో గాలము వేసికొవి 
కూరుచుండగా తుద కొకచిన్న చేప గాలమును తగులు కొనెను. 
వాడు దానిని పయికి దీసి గాలమువదలించి బుట్టలో పడవేయ 
బోవుచుండగ్కా అది తన్ను బుట్టలో పడవేయక మరల వీటిలో 
బడవేయవలసినదవి వావిఏి ప్రార్థించెను, కష్టపడి పట్టుకొన్న దావిసి 
మరల నీటిలో నేల పడవేయవలెనని వాడడిగినప్పుడాచేప వాఏఏి 
జూచి “ఓయీ ! నేనిప్పుడు పసితనములో నుండుటచేత మిక్కిలి 
చిన్నాదాననుగా నునాను, అందుచేత పీకు నేను కూరకయినను 


84 


సరిపోను. ఏటిలో బడి నేనెదిగి పెద్దదాన నైనతరువాత వచ్చి వీవు 
నన్ను పట్టుకొన్న పక్షమున, నీవవ్పుడు నామాంసముతో నీ బంధువుల 
కందణేకీపి విందు చేయవచ్చును. కాబట్టి నవ్నిప్పుడు విడిచి సెట్టి 
యప్పుడు వచ్చి పట్టుకొమ్ము" అవి చెప్పెను, “నీవు చెప్పిన దంతయు 
పయికి చక్కగానే కనబడుచున్నదిగావి యెప్పుడో మణీయొకప్పుడు 
రావచ్చునవి చేతికి దొరికినవ్చుడు వదలివేయుటకు నేనంత 
బుద్ధిహీనుడను గాను” ఆవి పలికి వాడాచేపను బుట్టలో బడవేసెను, 
గీ... ఎప్పుడో యెక్కువగ లభియించు నంచు 

వట్టియాస వహించి యల్బంబు నైన 

గరగతం బైనదానివి ఘనవివేకి 

వెడగువడువున నెప్పుడు విడిచి చనడు. 


9 శి శి తి 6 అ 6 


67. గాడిద, కుక్కు 


85 


ఒకానొక మనున్యు డొకకుక్కను గాడిదను - బెంచెను, కుక్క 
యజమానుని ముందు తోక యాడించి గంతులు వేయచుండుటయు 
కాలునాకీ యెగిరి యొడీలోవి కెక్కుచుండుటయు జూచి యా 
పనులవలననే యజమానుడు దావియందధిక (ప్రేమ గలవాడయి 
తాను దిను మంచి పదార్థముల నెల్ల దావికి బెట్టుచున్నాడని తలచి 
తానును దానిన (బ్రవర్తించి తన యజమానుని యను[గహమును 
సంపాదించుకోవలెనని యా గాడిద నిశ్చయము చేసికొనెను. అట్టు 
విశ్చయము చేసుకొన్న తరువాత గొంతసేపటికి లోపలినుండి 
యజమానుడు భోజనముచేసి వచి ఎ వొకిట చల్లగాలికి బల్లమీద 
గూరుచుండెను. ఆతనిని చూడగానే మహానంతోవషముతో గాడిద 
యలుచుచు తోక యాడించుచు పరుగెత్తుకొని వచ్చి ముందటి 
కాల్ఫు రెండును వయికెత్తి యజమానువి జొమ్ముమీదబెట్టి 
యాతసియొడిలో దుముకబోయెను. ఆతడు దావి భారమును సహింపలేక 
వెనుక కొటుగుచు భయపడి కేకలు వేయగా, లోపలినుండి మనుష్యులు 
పరుగెత్తుకొని వచ్చి దుడ్డుకజ్దలతో దిట్టముగా గొట్టి యా గాడిద 
నాపలికి సాగనంపిరి. 


గీ. ప్రతిమనుష్యుడు నొకొాక్కు పవికి దాను 
యోగ్యు డగుచుండు నెప్పు డీయుర్విలోన, 
వాడు తన కర్ల మైనట్టిపవివి విడిచి 
యన్యువిధమున. నటియింప హాని సాందు. 


68. బిందె, కుండ 


స్నానమునకు వచ్చిన వారేటియొడ్ద్డున బెట్టుకొన్న యిత్తడిబిందె 
యొకటీయు మట్టికుండ యొకటియు తరంగముల తాకున ఏటిలో 
బడీ (ప్రవాహవేగముచేత కొట్టుకొఏ పోవుచుండెను, అప్పుడు కుండ 


86 


తాను పగిలిపోదునేమోయన్న భీతి చేత దూరదూరముగా తొలగ 
నారంభించెను. దావ భయమును జూచి బిందె బంధుత్వము 
తెలుపుకొవి “సీకు నేనేమియు హావి రాకుండ గాపాడెదను. నీవు 
నావద్దకు నిర్భయుగా రావచ్చును" అని కుండతో బలికెను, “వీవు ' 
నాయందను గ్రహించి సాధ్యమయినంత దూరముగా నుండుము, విన్ను 
జూచియే నేవిప్పుడు భయపడుచున్నాను, ఏటి వడిచేత నీవు వచి J 
నామీద బడినను నేను బోయి నీమీద బడినను నాకే యపాయము 
సంభవించును, కాబట్టి మన మిద్దణుమును చుట్టరికమును మాని 
యొండోరులకు దూరముగా నుందము” అని కుండ యుత్తరమిచ్చెను, 


గీ వయసుచే విద్యచేత సంపదలచేత 
దనకు సరియైన వారితోడనె కడంగి 
చెలిమి యెప్పుడు జేయగ వలెనుగావి 
స్థితికి దగనివారలమై త్రి చేయదగదు. 


అచశిలి శి శి తి 6 అ ఆత అలి 


69. నక్క, కొంగ 


ఒకనాడు నక్క కొంగను తనయింటికి నిందుకు బిలిచి దానివి 
హాస్యము చేయవలెనన్న యభిలాషతో విశాలమయిన పళ్ళెములో 
ఇనడుగున కొంచెము పాలుపోసి ముందుపెట్టి దావితో గలిసి 
బువ్వమేబరితీకి గూరుచుండెను, నక్క నాలుకతో నాకి పాలు (తాగి 
యానందించు చుండెను గాని కొంగ తనముక్కుకొన మ్మాత్రము 
పాలలో మోపగలుగుటచేత పాలు పీల్చి యనుభవింపలేక మిత్రుడు 
పాలు (మింగుచున్నంత సేవును తాను గుటకలు మ్రింగుచు నూరక 
చూచుచుండపలసిన దయ్యెను, ఆ సత్క్మారమును మలుచిపోక 
మయినాడు కొంగ తనమిత్రమైన నకును మరల తనయింటికి 


87 


(ప్రతిభోజనము నకు బిలిచి యొక యిరుకుమూతి కూజాలో నడుగున 
కొంచెము మాంసము వేస్తి ముందు పెట్టి గతదినమున చేసినప్పే 
మిత్రువితో బువ్వము బంతికి గూరుచుండెను. మెడ నన్నమయి. 
యిటుకుగా నుండుటచేత కొంగ తన మెడను కూజాలో దూరి ) 
యడుగున నున్ను మాంనపు ముక్కల నందుకొవి తివి యనుభవించు 
_ చుండగానక్క యాకలిచేత బా బాధపడుచున్నను మూతియందులో 
పట్టనందున తినలేక్ష పయియంచుమాత్రము నాకినోరుర చూపులతోనే 
తృప్తినొంది యూరకుండవలసిన దయ్యెను. ఆ యాదరణకు మనస్సు 
మండుచున్నను నక్క. పయికేమియు ననలేక చెలికావివద్ద సెలవు 
శికొవి వెడలునప్పుడు “మి|త్రుడా ! నేను వీకు మాయింట జేసిన 
" సత్మారమునకు దగినట్టుగా వీవు నాకిపు ఎడు ప్రతిసత్కారము చేయుటచే 
నాహ దయము పరమానందభరిత మయినది. మొట్టమొదట వీకు 
నేను జూపిన యుపచారగౌరమును సీవు చక్కగా నేరు ఎకొవి నరిగా 
నాయందు |[వయోగించుటచేత నేనీ (రవ కత్యంత 
పాతుడనయినానవి సంతోషించుచునా ను" అవి తన కృతజ్ఞతను 
దెలిపీ కడువు నకనక లాడుచుండగా నెండలో బడి యింటికి నడిచెను. 


fe ws కెట్టి సత్క్బృతి చేయునో జనుండు 
మరల నలట్టుసత్క తి గాంచు నొరులవలన 
న! శ 
కావున జనుండు పరియాచకమున కైన 
నారులమనుసును నొప్పింప కుండవలయు. 


తతి 96696666 


రర 


70. కుక్క నిడ 


కుక్కు నోట నొకమాంసపు ముద్ద గణుచుకొని యొక కొండకా 
అవను దాటుచ్చు అద్దమువలె స్వచ్చముగా నున్న యా వీటిలో 
దననీడను జూచి మజీయొక కుక్కు మూంసపు ముక్కును నోట 
కయిచుకొని యున్నదని భ్రమపడి దావిని కూడ తానపహరింపవలెనన [| 
యాశతో నోరు తెజుచి పట్టు కొనబోయెను, ఆ ప్రయత్నమువలన 
(కొత్త మాంసఖండము నోకటి చిక్కక పోవుటయేకాక మునుపు తన 
నోటిలో నున్న మాంనఖండముకూడ నూడి నీటిలో బడి మునిగి 
(ప్రవాహ వేగము చేత గొట్టుపోయి యదృశ్యమయ్యెను. 


గీ ఎండమావులవంటీ నుఖేచ దగిలి 
స్థిరసుఖము గోలుపోదురు క్లితివి నరులు 
చొచ్చి నీడల బట్టుకో జూచువారు 
ఫలు చెందంగ నేర్తురే (భమమె కాక, 


89 


71. పావురము, చిమ 


దాహము తీర్చుకటకయి చలిచీమ యొకటి యేటి లెడ్డునకు 
బోయి సీరు (త్రాగుచుండగా తరంగ మొకటి గాలి దెబ బ్రచేత మీద 
బడినందున చీమ యేటిలో బడి కొట్టుకొని పోవ నారంభించెను. 
వృక్షశాఖమీద గూరుచుండి చూచుచున్న పావురము దావి దుస్థితిని 
జూచి జాలిపడి చెట్టు కొమ్మమొకటి విటిచి నీటిలో బడవైచెను. ఆ 
కొమ్మ పట్టుకొని బతికి చీమ కొంతసేపటికి మరల దరి చేరెను. 
అటతరువాత గొన్నాళ్ళకు వేటగా డొక డడవికి వచ్చి కొమ్మమీద 
నేమలు పాటున గూరుచుండీయున్న యా పావురమును గొట్టుటకయి 
తుపాకిసి చేతబూని గుటీ చూచుచుండెను. ఇంతలో వెనుకటి 
చలిచీమ పరుగెత్తుకొదివచ్చి వానిమడమమీద తేలుకుట్టినట్టు గట్టిగా 
కుట్టునప్పటిక వా డమ్మాయవి యటుచి క్రింద చూడగా పావుర 
మాధ్వని వివి యపాయమును తెలిసికొవి యెగిరి పోయెను. 
గీ పరులకును మేలు చేసెడివావి కెపుడు 
దైవమును మేలు చేయును దప్పకుండ 
పరులవలనను నుపకృతి బడయువారు 
'ప్రత్యుపకృతి చూపగ బాటుపడుదు రెందు, 


72. సంహమృు గాడిద్క నక్క 


సంపాదించిన వేటను తమలో పంచుకొనుట కొడంబడిక చేసికొవి 
బయలు దేజీ సింహమును గాడిదయు నక్కయు నడవికి బోయి 
యొక లేడివి వేటాడి చంపెను. అప్పుడు సింహము గాడిదను జూచి 
చచ్చివేడియున్న యా జంతువును భాగములు చేసి యా లేడివి 


90 


మూడు సనుభాగములుగా భాగించి యెదుటబెట్టెను. ఆకలికొవియున్న 
సింహము మనస్సున కాభాగమలు సరిపడనందున మృగరాజా గ్రహపడి 
తక్షణమే గాడిదమీద బడి తిన్నగా భాగములు చేయలేక 
పోయినందునకయి దానిని గోళ్ళతో బీజీ చంపిచేస్తి నక్కనుపిలిచి 
యా వేటను రెండు భాగములు చేయవలసినదవి నియమించెను, 
నక్క వివేకియైనందున తనవంతు గిట్టలను కొంచెము కొణుకుకొవి 
మిగిలిన లేడినంతను సింహముయొక్క భాగముగా దూరముగా బెట్టను, 
సింహము దావిబుద్ధికీవి తన యెడల జూపిన గౌరవమునకు సంతోషించి, 
తన ఘనతకు దగినట్టుగా విట్లు భాగములు జేయవలిసినరీతివి సీ 
వెవరివలన నేర్ఫుకొన్నావఏ నక్క నడినెను. “స్వామీ ! 
మటీయెవరివలనను గాదు. ఏలినవారి సవ్నిధానమునం దివ్పుడు 
చచ్చిపడి యున్న యీ గాడిదవలననే యీ నీతి నేర్చుకొనా సను” 
అవి నక్కు యుత్తగ్రమిచ్చెను. 
గీ. తెలివి గలవాడు వరులపాటులను జూచి 

యెంతయును దాను మహి బుద్ధిమంతు డగును 

జనులు జగమున బరులకష్షముల జూచి 

కాదె సామన్యముగ వివేకంబు గనుట ? 


73. కౌజు, కోడిపుంజులు 


ఒక కాపువాడు కౌజుపిట్ట బోక్షదావివి బట్టుకొవి ఉెక్కలలు యికలు 
కొప్ని తీసివేసి దావిఏ కొడిపుంజులున్న దొడ్డిలో బెట్టను, అక్కడి 
పుంజులా కెజుపిట్టను ముక్కులతో బొడిచి కాళ్ళతో టిక్కా తిండి 
తినవియ్యక కొంతసేపు మిక్కిలి బాధపబ్టను, (కొత్తగ వచి ఎన 
యతిధివినమయములో పిన యీ యనాదరమున కాబట్ట మొట్ట 


91 


మొదట మనస్సులో దూఖించెను గావి యటుతరువాత పుంజు 
లొండొటితో కల హించి మాట్లమాటికి జగడము లాఢుకోనుచుండుట 
చూచితమలో తామే యింత మత్సరముతోను దేనముతోను 
పొట్లాడుచుండు పుంజు లన్యులనినయమున విర్ణయత చూపుట 
యుకవింత కాదవి కొంత యూజుట నొందెను. 


గీ రక్త నంబంధమున స్లనురాగ మూవి 
పరమమి(త్రతతో సన వలయు వారె 
యొండారులతోడ' బోరాడుచుందు రేని 
పరుల కెటు పౌఠు మైత్రి చూపంగ గలరు? ' 


74. ఎలుగుబంటి, తేనెయోగలు 


ఎలుగుగొడ్డాకటి యొకకంచే కెగబాకీ యందు తేవే యీగలు 
పెట్టుకొన్న తేనె తెరలను క్రింద పడ దోచి తేనే (త్రాగ మొదలు షెట్టును. 
అప్పుడు తమ సొత్తు నన్యాయముగా నపహారించిళయనుభవించ్చచున్న 
మృగముమీద పగ తీర్చుకోవలెనఏ తేనెయీగ లాగ్రమముతో గణివులు 
గుంపులుగా బయలు దేరి భల్లూకమువీంద అడి శరీరమువిండ దట్టముగా 
నున్న బొచ్చులోదూరి కుట్టి నొప్పింపలేక పోయినను తోమముళులేవి 
ముక్కుమీదను కన్నులలోను దిట్టముగా గుట్టి తేలుకుట్టిన ట్ల పరిమిత 
బాధను గలుగజేసెను, ఎలుగుగొడ్డు దుస్పహమయిన యా బాధకును 
దురదకును తాళజాలక నేల మీద బడి పౌరలుచు వ్యయం 
కృతాపరాధమునకు పరితపించుచు దురద పోవుటకై వాడిగోళ్లతో 
గీలుకొవి మొగమును మటీంత గాయపయుచుకొవి తా నన్యులసాత్తును 
దురాశ చేత నక్రమముగా లు దోనమునకు తగిన శిక్ష 
ననుభవించెను. 


92 


గీ అల్ప జనుల చేత దన కేమి హాని వచ్చు 
నంచు నన్యుల కవకార మాచరింప 
ఘనున కల్పులవలననే కట్టకడకు 
సంగసక్షిచే వేదన సంఘటిల్డు 


75. దుబ్బ, గుజ్తము 


ఒక పచ్చికబయలియందు మేయును దుప్పియు గుట్టమును 
గడ్డికయి తగవులాడగా దుప్పి తనసిడుదలయిన వాడి కొమ్ములతో 
బొడిచి గుజ్జుము నచ్చటినుండి తటిమివేసెను. గుట్టమా 


యవమానమును సహింపలేక పగ సాధింపవలెనన్న బుద్ధితో 
మమన్యునియెద్దకు బరుగెత్తుకొవిపోయి దుప్పిని చంపునువి వేడుకొఏ 
యొప్పించ్చి తన కార్యమువిమిత్తమయి యతవివి తననోట కళె ము 


93 


పెట్టఏచ్చి వీపుమీద నెక్కించుకొని వాయువేగమున నరణ్యమునకు 
దోడుకొనివచ్చెను. అతడు గుట్ట మెక్కి వచ్చి దాని వ్ల ప్రకారముగా 
దుప్పిని వేటాడి చంపెను. అంతట సల్మ మాతనిఏి మరల నింటికి దీసీ 
కొఏిపోయి విడిచి తన కతడు చేసిన యుపకారమున కయి కృతజ్ఞతను 
దెలిప నమస్కరించి సెలవు శెకొనబోగా నతడు దానివి విడునక రి 
మిత్రమా! సీ వింత యుపేయ్తుమయిన జంతువవని నే వీవఆుకెన్నడు 
నెణుగను, వీ యుపయోగము నాకిప్పుడు పూర్ణముగా బోధపడినది, 
గొబట్టీ యిక ఏిన్నెప్పుడును విడిచిఫెట్టక నోసేవయందే 
యుంచుకొనెదను.” అవి చెప్పి నాటినుండియు గుట్టమును దనకు: 
వాహనముగా జేసికొనెను, 


గీ ఎదకు బగదీరు కొనుబుద్ధి యింపె కావి 
తత్ర సయోగంబుచే. ననర్హములు వచ్చు ; 
థ్‌ 
ఆ పనికి దోడు తెచ్చుకొన్నట్టివారె 
చు 
యెదురు తిరిగి బాధింతురు తుదను మనల. 


94 
కక నక్క 


గీ, కాక మలనుండియో మాంసభఖండ మొకటి 
కలుచుకొని వచ్చి యొక్క వృక్తమున (వాలి 
విందు కుడువంగ వలెనున్న వేడ్కుతోడ, 
గొమ్మమీందను జక్క6గా( గూరుచుండె, 


గీ. కాక్షినోటను గలమాంసభిండ మరసి 
దాసి సెటున వొదియింప దలచి నక్క 
మా 
చెటు మొదటికి మల౮గ జేర వచ్చి 
కం ఇకా. 
యింపు గులకంగయం గాకిీకి నిట్టు అనియు, 


గ్‌. “అన్న ! యెన్నాళ్ళకును గల నిన్ను జూడ ! 
* 

నేడుగా పండువు మదీయ నేత్రములకు ! 

నీదుసొందర్యమహిమంబు నిపుణముగను 

'బ్రవ్మాదేవుని కెనను వశమె పాగడ లా 


గీ, “అహహ 1 నీల మేఘచ్చాయ నడంయ మేను ! 
చక్రముల మించు సీదులోచనయుగంబు; 

నిక్కి వింజామరల మిటు ఆఅక్కులౌర { 

నవ్వెడు హంసముల నీదునడక తీరు”. 


గీ. “ఏమి నాభాగ్యమియ్యెడ నింతతడవు | 
కనులు తసియంగ వీరూపు కాంచ గలిగె ! 


95 


చూచుకొలదిణి నెక |కొత్తసోయగంబు( 
గూర్చుచును నెంతకును దృప్తికొలువ దవాహ1” 


గ్‌, “పుడమ్మినె నొక్క సొందర్యముననె కాదు 
కాక రాజము ! వీవు ప్రఖ్యాతి గనుట 
పీదుకంఠస్వరము గూడ నిరుపమాన 
మభిలజంతువులందు నీయవనిమీదొ. 


గీ. “నఖడ 1 భువిలోన సీతోడ సమము గాంగ 
నింపుగా గాన మొనరింప నెవరు గలరు ? 
పెదవి కదలించి యొక్కింత వీను అలర 
బలికి తేసియు( దేనియ తొలుకు( జమ్ము. 


గీ. “సఖుడ 1 వీ గానరన మింత చవి గొనంగ 
వేచి యున ఎ యూ చెవులకు విందుగాంగ 
గానసుధ యింత వర్షించితేసి నన్ను 
బోలుధన్యు( డింకొక(. డుండ. బోవ డెందు” 


గీ, అని ముఖస్తుతు లొనరింప నాత్మ నలరి 
కాయ ముష్పాంగ నా పెల్ణికాకి యపుడు 
తనదుసంగీతమును గూడ ఘనత మీటు 
బాడి శాశ్వతకీర్తిని బడయ( దలణి. 


గీ, నక్క జిత్తులు కనక గానంబు చేయ. 
గోరి యుతా ఎవ మడరంగ నోరు తెజుచి 


96. 

త్‌ో 
కావు కొ వనికూసె; నాక్షణమునందె 
యూడి పడె నీటిమాంసంబు నుర్విమీంద. 


గీ. పుడమి మాంసంబు పడుటయే తడవు గాగ 
నక్క_పోతును మాంసపుముక్క గొనుచు( 
జూడ్కి నిగిడించి వెం గంది చూచుచున్న 
కాక్తీమితుని చెట్టుపె గాంచి పలికె, 


గీ, “వెడఆగుకాకమ ! నేనింతతడవు నిన్ను( 
నూరక స్తుతింతునే లాభ మొదవ' కుండ ? 
నాదువని తీణె( బోయెద; సీదుపాట 
యుంచుకొమ్ము నీయొద్దనే' యందు( జనియె. 


గీ, వనుధలోపల నరులను బాడు చేయ 
స్తోత్రపాఠుల మించుశత్రువులు లేరు 
లాభ ముంద ముఖస్తుతు ల ఎలునువారి 
వలల(దగులక్ష కనుగర్ష్ది ములగ వలయు, 


